సమగ్ర 
యంత్రరత్నాకరము 


(గ్రహ,వాస్తు యంత్ర విశిష్ట పూజా విధాన సహితము 
యంత్ర విశిష్టత, యంత్ర సంస్కార, జీవకళాన్యాస 
ప్రాణప్రతిష్ట క్రియా సహితము) 


రచన - సంకలనము : 
శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


(జ్యోతిష వాస్తు, సంఖ్యాశా(స్తజ్ఞులు) 


వారాల 


ES 


క 
జప. పబ్తకషన్స్‌ 
Opp హోటల్‌ ఐలాపురం, గాంథినగర్‌, 
విజయవాడ - 3 ఫోన్‌ 5527484 


వ.సం. విషయము 


యంత్ర వివరణ 

యంత్రాలు - తత్వాలు 

యంత్ర స్వరూపాది విశేష వివరణ 

యంత్ర సంస్కార వివరణ 

యంత్ర సంస్కార - ప్రాణ ప్రతిష్టాది విధానము 
అధివాన, పంచామృతస్నాన మంత్రములు 
అగ్యుత్తరణ మంత్రము 

మూర్తన మంత్రములు 

టపషటథి స్నాన మంత్రములు 

స్నానప మంత్రములు 


అలంకార మంత్రములు 
మూర్తిన్యాసము 
యంత్రన్యాసము 


యంత్ర ప్రాణ ప్రతిష్టా విధి 
ధ్యానము 

కళాన్యాసము 

కుశర్రంధి మంత్రము 

యంత్రము స్టాపించు ప్రదేశములు 
యంత్ర స్థాపన శుభ సమయములు 
యంత్రము - షోడశోపచార పూజ ఐధము 
కలశపూజ - యంత్ర ధ్యానము / 


యంత్రములు - పూజా విధానములు 
శ్రీ లక్ష్మీగణపతి యంత్రము 
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర యంత్రము 
సకల విద్యా గణవతి యంత్రము 
శీ సాయిబాబా యంత్రము 
శ్రీ గురు దత్తాత్రేయ యంత్రము 
శ్రీ బాలాత్రిపుర నుందలీ యంత్రము 


నూర్యగ్రహ యంత్రము 
చంద్రగ్రవా యంత్రము 
కుజగ్రహ యంత్రము 
బుధగ్రహ యంత్రము 
గురుగ్రహ యంత్రము 
శుక్రగ్రహ యంత్రము 
శనిగ్రహ యంత్రము 
రాహుగ్రహ యంత్రము 
కేతుగ్రహ యంత్రము 
వాస్తు పురుష యంత్రము 
ఈశాన్య దిశా యంత్రము . 
ఇంద్ర దిశా యంత్రము 
వరుణ దిశా యంత్రము 
వాయు బిశా యంత్రము 
కుబేర దిశా యంత్రము 
అగ్ని దశా యంత్రము 
యమ దిశా యంత్రము 
వైఘుతి బశా యంత్రము 
గణపతి యంత్రము 

శ్రీ మహాలక్ష్మీ యంత్రము 
శ్రీ నుబ్రహ్మణ్య యంత్రము 
కుబేర యంత్రము 

శ్రీ గాయత్రి యంత్రము 

శ్రీ కూర్మ యంత్రము 

శ్రీ నుదర్శన యంత్రము 
శ్రీ మహావిష్ణు యంత్రము 
మత్స్య యంత్రము 

రుద్ర యంత్రము 

వరుణ యంత్రము 

ఇంద్ర యంత్రఘు 
కుజగ్రహ యంత్రము (వేరొక విధము 
మరుల్‌ (వాయు యంత్రము 
మహామ్యత్యుంజయ యంత్రము 
సిద్ద గణవతా యంత్రము 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


శ్రీ గణేశాయనమః 
ఓం శ్రీ గురు దత్తాత్రేయానమః: 


సమద్ర 
యంత్ర రత్నాకరము 
'ప్రపంచమునందలి అతి ప్రాచీనమైన హిందూ సంస్కృతికి సంబంధించిన 


వైదిక సాహిత్యము 'నందు మనకు “యం(త్రము" లకు సంబంధించిన 
సశా(స్త్రీయమైన అనేక విషయాలను విశదీకరిస్తూ మనకు కనిపిస్తాయి. 


“యమనాత్‌ త్రాయత ఇతి యంత్రము” అనగా బాధల నుండి రక్షించేది, 
అనే అర్దం నిర్వచింపబడింది. సకల దుఃఖ నివారణ గావించునదే యం్యత్రమని 
ఆగము శా(్రజ్ఞులు నిర్వచించారు. 

“నారద పురాణము” నందు కూడా యంత్రాన్ని విష్ణు (ప్రతిమతో 
సమానమైననదిగా పేర్కొనుట జరిగినది, 

ఆపోగ్ని హృదయం చక్రం విషోః క్షేత-సముద్భవమ్‌ । 
యం(త్రంచ ప్రతిమా స్తాన మర్చనే సర్వదా హరేః ॥ 

అంటే - జలం, అగ్ని, హృదయం చక్రం, విష్ణు క్షేత్రంలో ఉద్భవించిన 
వస్తువులు, యంత్రము - ఇవన్నియు విష్ణువుతో సమానముగా పూజనీయములు 

అని భావము. 


యంత్రము అనగా దేవతలకు నివాసయోగ్యమైన గృహము. దీనినే 
దేవనగరమని, దేవతావాసస్టానమని ఆర్యులు నిర్వచించిరి. ఈ విధంగా 
యం(త్రస్టమైన సమస్త దేవతా పరివారము సకల దోషములను నివృత్తి జేసి 
మానవకోటికి శుభంబుల నొసగుచున్నవి. కావున యంత్రములను కూడా సిద్దిజేసి, 
పరిపూర్ణమైన పంచోపచార పూజమొదలైన (ప్రక్రియలన్ని జరిపి స్థాపన చేయుటవల్ల 
పరిపూర్ణ ఫలితాలను ఇచ్చును. ఈ విధంగా యంత్రం అత్యున్నత స్థానంలో 
ఉండును, 


మంత్రము, తంత్రము - ఈ యంత్రమునకు సాధక తత్యాలుగా ఉండును. 
మరి “మం'త్రం” అనేది సూక్ష్మమైన మహత్వ పూర్వకమైన తత్వము. (ప్రకృతిని 
కూడా వశము చేసుకొనగల శక్తి మం('త్రమునకున్నది. ' 


కాడా 


ద సమగ్రయంత్ర రత్నాకరము 
“ఇద మధం తమః కృత్సుం జాయేత భువన (త్రయమ్‌ । 
యది శబ్దాలయం జ్యోతి రా సంసారాన్న దీప్యతే ॥ 


సృష్టి ఆరంభములో కనుక, శబ్ద రూపమైన జ్యోతి స్వరూపము లేకపోయిన 
యెడల, త్రిలోకములన్నీయు అంధకారము నందు మునిగి యుండెడివి. 
వావర్ణావివ సంపృక్తా వాగర్ధ ప్రతిపత్తయే | 
జగతః పితరౌవందే పార్వతీ పరమేశ్వరౌ ॥ 
బీవన మూలాధారం సాధన, దానికి మూలం శబ్దం. ఎందుకనగా శబ్దం 
లేనిచో అర్జోత్పత్తి సాధ్యం కాదు. కావున వాగర్దాల రెంటి సంబంధం - శివశక్తుల 
సంబంధం. శక్తి యొక్క మూలము నందు శబ్దమే పరిభ్రమించు చుండును, 
తంత్రోక్తని రూవణమునందు - “మహా మం[త్రమనియు” పిలిచేదరు. 


మానవుడు నోటితో ఉచ్చరించిన శబ్దముగాని, ధ్వనిగాని మంత్ర రూపాన్ని 
పొందును. ఈ ధ్వని, శబ్దములనే ఒక క్రమములో కూర్చబడిన యెడల మం(త్రమ 
రూపాన్ని పొందుచున్నది. ఈ జీవి పుట్టుట నుండి, గిట్టు నంతవరకు షోడశ 
సంస్కారాలు జరుగుచునే ఉండును. ఈ సంస్కారములకు. 


కావున నరాలముగా చెవృవలెనన్న - మం(త్రములు - శబ్ద 
ప్రాధాన్యములనియు, యం(్రములు బీజాక్షర ప్రాధాన్యము అనియు 
తెలియగలదు. అంతియే గాక - యంత్రము దేహమైన, మంత్రము ఆత్మ శక్తిగా 
(గ్రహించనగును. ఎప్పుడు యం(త్రమును దేహముగా (గ్రహించినామో దానికి షోడశ 
సంస్కారములుండును. వీటికి పదునాజు మర్మ స్థానములు గలవు. 


సృష్టి ఆరంభములో పరమేశ్చరుడు చేసిన నృత్యము నుంచి పదునాలుగు 
విధములైన వర్ణాలు నిర్మిత మగుటచే మంత్రములు స్వయం శక్తి వంతములైనవి. 
పరాశక్తి ఇచ్చామూలముగా నవబిందువులు ఏర్పడి, వాటి పరస్పర కలయిక వలన 
యంత్రము లేర్చడినవి. ఈ యంత్రములు బీజాక్షర యుక్తములై, చైతన్య వంతమై 
సృష్టి, స్థితి, లయములకు కారణ భూతమగుచున్నవి. 


దేహము నందు గల షట్బ(క్రములను - యంత్రములుగా అందు జనించు 
/ 
వివిధ శబ్దములను మంత్రములుగా భావించు చుండెడి వారు మన (బ్రహ్మ విదులు. 


—— [7] 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 

మంత్రము అనగా :- “మననాత్‌ (త్రాయతే యస్మాత్‌ మం(తఆ్ర 
మిత్యభిధీయతే” - అనగా మననము చేయు వానిని రక్షింపగల్లునది మంత్రము 
అని ప్రమాణము. “ మంతారం తారయ తీతి మంత్రః - అనగా జపించు, వానిని 
తరింపచేయగల శక్తి గలది మంత్రము. 


శ్లో ॥ మకారం మననం ప్రాహుస్త కార్మస్తాణ ఉచ్యతే | 
మనన (త్రాణ సంయుక్తో మంత్ర ఇత్యభిధీయతే ॥ 


“మి కారము అనగా మననము జేయునది - అంటే పదేపదే ఉచ్చరించుట 
“త” కారము అనగా త్రాణము అనగా రక్షించునది అర్ధము. పలుమార్లు ఉచ్చరించు 
వారిని రక్షించునది మంత్రము. 


కావున - ఈ యంత్ర, మంత్రములను సిద్దింప జేసుకొనవలెనన్న, 
ముందుగా ఈ రెంటి యొక్క సమ(గ్రతత్త్యమును తెలుసుకొని అర్దము జేసుకొనుట 
అత్యంతావశ్యకరము. 


యంత్రాలు - తత్వాలు 


పంచతత్వాలతో అనగా పృథ్వి, జలం, అగ్ని, వాయువు ఆకాశం వీటికి 
సంబంధించిన పంచతత్వాలు రేఖా యంత్రాలు లేక అంక యం(త్రాలందు 
సమ్మిళితం చేయబడతాయి. ఇందు సృథ్వికి సంబంధించిన రేఖలు -చతురస్రంగా, 
చమష్కోణాత్మకంగా ఉంటాయి. జల సంబంధమైన రేఖలు వృత్తాకారంగ్లాను 
సూచించబడును. అగ్ని సంబంధితమైన రేఖలు త్రికోణాకృతిలోను, వరుణ రేఖలు 
'తివృత్తంగా, మూడున్నర ఆవర్తములతో లిఖిస్తారు. 

(తికోణం - ఊర్ష్యముఖమైన శివుని, అధోముఖమైన - పార్వతిని 
సూచించును. పంచదశీ యంత్రము నందు గూడా ఈ తత్త్వాలు కానవచ్చును. 
ఈ తత్వాలకు ఆకృతులు నిద్దేశితమై వాటికి సంబంధించిన బీజాక్షరాలు కూడా, 
ఆయాతత్వాలకు సంబంధించినవై లిఖింపబడిన యెడల, ఆ యంత్ర సిద్ది త్వరిత 
గతిని సిద్దించును. 


[TT] 


సమగ్రయంత్ర రత్నాకరము 


స్వరాలు, వ్యంజనములకు సంబంధించిన తత్వాలు: 


ఉ,ఊ,ఓ,గ,జ,ఢ,ద,బ,లు - పృద్వీ తత్వ వర్ణాలు (అక్షరాలు) 
కా,ఘ, రు, ద,ధ,భ,వ,స = జల తత్వా వర్ణాలు 

ఇ,-ఈ,ఐ, ఖ,చ,ద,థ,ఫ,ర - అగ్ని తత్వ వర్ణాలు 
అ,ఆ,ఏ,కచ,ట,త,ప్కయ,ష - వాయు తత్వ వర్ణాలు 
అ$అం,డ,న్య,ణ,న,మ,శహ - ఆకాశ తత్వ వర్ణాలు 


సిద్ద మాతృకలు లేదా వర్ణమాల యొక్క విస్తృతిని బట్టి మం్యత్రరాశి 
జ ణో వ 

నిర్మితమగును. మన పూర్వ జన పుణ్య వశంబున, మన భారతావనిలో ఎందరో 
మహర్షులు, కాలజ్ఞాన, భవివ్య జ్ఞాన స్వరూవులు - ముందుగానే అన్ని 
విషయములను (గ్రహించినవారై, సర్వమానవాళి సుఖంబు నొందుటకును, 
సర్వబాధా విముక్తులగుటకును, మనకు అన్ని విధముల ఉపయుక్షములైన 
“మం(షత్ర-యంత్రము” లను సమకూర్చినారు. కాబట్టి ఆ మహర్షులు నిర్దేశించిన 
సంప్రదాయ నిబద్దులమై, వారు చూపిన పద్దతులు ఆచరించి సుఖంబుల బడయ 
వచ్చును. అదియును గాక వారు చూపిన, నిర్దేశించిన వివిధాంశములను 
సమగ్రముగా పరిశీలించినచో - మం('త్రమునకు షష్టాంగములు గలవనియు 
అవిలోపించినచో సాంప్రదాయ రహితములనియు తెలియు చున్నది. 


షడాలగములు :- 


1 బుషి - మంత్రమును కనుగొన్నవారు 

2. ఛందస్సు - మంత్రమును ఎల్లకాలమందు సంరక్షించు కవచం 

3. దేవత - మంత్రమునకు అధి దేవత 

4. బీజము - మంత్రము యొక్క మూలాక్షరము 

ర్‌, శక్తి - మంత్రమునకు ప్రతిపాదింపబడిన దివ్యబలం 

6. కీలకము - మంత్రమునకు గల (ప్రధాన నందిస్థానము 
ఈషడంగములే గాక 

7. వినియోగము - ఎందుకు మంత్రములు స్మరింపబడుచున్నది, వాని 
కార్యస్వరూపము. 


[ET] 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రే 
ఇవన్నియును తెలిసి యుండవలెనని శాస్త్రవచనము లేని యెడల మంత్ర 
వేత్తలు ఎంత ప్రయత్నము గావించిననూ, ఆ మంత్రములు ఫలము నీయ జాలవు. 


శక్తి కీలకము, వినియోగ భేదములతో ఒకే మంత్రమును, పలువురు 
బుషులు ఫలాను(గ్రహ భేదములను అనుసరించి పలు విధములుగా చెప్పి 
యుండవచ్చును. ఈ భేదము చేతనే మంత్రము శాస్త విధాయకముగా 
లేదనుకొనుట సరియైనది కాదు. కాని, ఛందస్సు, దేవత, బీజము మారినచో 
మంత్ర భేదమున్నదని (గ్రహించివలెను. 


పైన విచరించిన షడాంగముల వలన మనకు ఇంకను మరికొన్ని 
విశేషములు తెలియగలవు. అవి ఏమనగా - 


1. బుషి - మంత్రము యొక్క సాంప్రదాయము 

2, ఛందస్సు - మం(త్రమునందున్న అక్షరముల సంఖ్య 

3. దేవత - మంత్రము యొక్క విశేషాత్మకమైన గొప్పదనము 
4. బీజము = మంత్రార్గతము, నిగూఢమైన భావార్లము 

ర్‌. శక్తి - మంత్ర ఉపయోగములు మరియు ప్రయోజనములు 
6. కీలకము - మంత్ర ఫల ప్రాప్తికి, సిద్దికి, కావలసిన పల్లవాదులను 


సంధించు స్థానమని తెలియనగును 
మనకు తెలిసిన విషయుములన్నియు, ఆచరణ యోగ్యములు 
కావలయుననిన సద్గురువును ఆ(శ్రయించవలసిన ఆవశ్యకత ఎంతైనా గలదు. 
ఏలననగా, . .:రువు మాత్రమే సర్వవిధములైన నిగూఢ, జటిల సమస్యలకు పరిష్కార 
మార్గము చూపి యదార్ధ విధి విధానములను తెలియ జేయగల సమర్ధులు. 


పరిపూర్ణ ఫలము - మార్గము :- 

ఏదైన కార్య సాధన యందు పరిపూర్ణ ఫలితములు పాందవలెనన్న 
ముఖ్యముగా కావలసినవి:- 
1. కార్యము నందు పరిపూర్ణ విశ్వాసము :- 
అనగా మనము చేయబోవు కార్యము మోద సంశయ, సందేహములు ఉండరాదు. 
ఈ కార్యము చేయుట వలన ఫలితములు లభించును, అను పరిపూర్ణ 


విశ్వాసముండవలెను. అంతేకాని స ఈ కార్యము చేయుచున్నాను, ఫలితము 
ఎమగునో, అను సంశయములు కార్యయమునకు సఫలత కలుగజేయవు. 


న జు 


సయ ర్ర యంత్ర రత్నాకరము 


2. ధ్యానము :- 


అనగా ధ్యానింపబడునది. అంటే ఇక్కడ ఆ మంత్రమునకు సంబంధించిన దేవత 
అని అర్ధము. కావున ధ్యాన సమయమందు ఏకాగ్రతతో. దేవత యొక్క దివ్య 
సుందర రూపమును మన మనస్సు నందు నిలుపవలెను. మనో వికారములు 
ఉండగూడదు. 


3. సంకల్పము :- 


ఏ కార్యమునకైనను 'సంకల్ప బలము" చాల గొప్పది. అది లేని యెడల ఏదియును 
సాధింప జాలము. అంతర్భాహ్య పరిణామములకు చలించక, శారీరిక, మానసిక 
బలముతో ఈ పనిని చేయుచున్నాను, అను ధృఢ చిత్తముతో నిశ్చయించునదియే 
సంకల్పము. 


4. జపము :- 


శ్లో ॥ జకారో జన్మ విచ్చేదః పకారో పాపనాశకః । 
జన్మ పాప వినాశిత్వాత్‌ జప ఇత్యభి ధీయతే ॥ 


“జ” అనగా జన్మ విచ్చేదనము చేయునది - “సి అనగా పాపమును నశింప 
చేయునది అని అర్ధము. రెంటిని నశింప చేయుట చేతనే జపమని పేరు గల్లినది. 
నిశ్చల మనస్సుతో దైవము మోద మనస్సు కేంద్రీకరించి తత్‌ మంత్ర దేవతా 
మూర్తి యొక్క గుణ రూపములను మనస్సు నందుంచుకొని జపించవలెను. 
మంత్రము యొక్క భావమును పునశ్చరణ చేయుచు ఆ భావమును వివిధ 
పర్యాయములు దేవతా రూపము నందు ఐక్యము చేయుటయే జపము. మనో 
వాక్కాయ కర్మణములతో కాపాడమని దైవమును రక్షణకై శరణాగతి 
వేడుటవలననే పరిపూర్ణ ఫలము నివ్వగలదు. జపము అంటే. మాలను ్రేళ్లతో 
(త్రిప్పుచు మనస్సు ఎక్కడో ఉంచి జపము చేయుట కాదు. పరిశుద్ద భావముతో 
చేయవలసినది జపము. “యద్భావం తద్భవతి” అంటే మనస్సు నందు ఏ 
భావమును ఉంచుకోనె దమో, వలములు కూడా వాటి ననునరించియే 
యుండునన్న ఆర్యోక్తి గుర్తుంచుకొని సద్భావన్మ సత్‌చింతనలతో, ఏకాగ్ర బుద్దితో 
జపము నాచరించ వలయును. 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
5. దీక్ష :- 


కార్య సాధన యందు “దీక్ష అనునది చాలా అవశ్యకమైనది. ప్రారంభము నుండి 
చివరి వరకు నియమించిన, నియమ నిబంధనములను పాటించుచు, కార్యమును 
నిర్వహించవలయును. ఉడాహరణగా ఏ; భూశయనము, ఉపవానము, 
(బ్రహ్మచర్యము మొ॥ నవి దీక్ష నియమ పరిధిలోనికి వచ్చును. 


ఇవ్విధముగా దీక్ష నియమ, నిష్టలతో గురూవదేశము నొంది, 
మంత్రానుష్థానము చేయుటచే శ్రీమఘ్రగతి కార్య సాఫల్యము చేకూరును. 


యంత్ర స్వరూపాది విశేషవివరణ 
స్వరూపము 


శ్లో; యం(త్రమ్‌ దేహమయమ్‌ (ప్రోక్తమ్‌ తం(త్రాణ్యింద్రియ సంజ్ఞకమ్‌ । 

మంత్రమ్‌ (ప్రాణమితిజ్ఞేయ మిత్యే తైర్యం(త్ర లక్షణమ్‌ ॥ 

యం(త్రమునందు లిఖించునటువంటి వృత్తములు, వివిధములైన 
కోణములు, దళములు, భూపురములు - ఆ యం[త్రమునకు దేహము. యంత్రము 
నందలి - బీజాక్షరములు, మం('త్రములు ప్రాణము. ఇంద్రియాదులు 
యం(త్రమునకు జరుపు సంస్కారములు. 


స్థాపన, పూజ, ధారణా యం(త్రములుగా మూడు విధములై ఒప్పు చున్నవి. 
యం(త్రమును 5 అంగుళముల సమ చతుర(స్రపు రేకుపైన లిఖించాలి. 
యం(త్రములను సాధారణముగా బంగారు, వెండి, రాగి లోహములపై 
లిఖించుచుందురు. యం(త్రలోహము బంగారమైన ఉత్తమ ఫలితములను, 
వెండిైన మధ్యమ ఫలితములు, రాగియైన సాధారణ ఫలితముల నొసంగగలవని 
శాస్త వచనము. రాతి మోద చెక్కించిన యంత్రములకు ఆశించిన ఫలితములు 
కొనరావనియు (ప్రమాణము గలదు. కాని పూజ, స్థాపన, ధారణాదులలో కొన్ని 
విధములైన అంతరములు కానుపించుచున్నవి. 


ధారణా యంత్రములు - బంగార రేకు మోద పూజాది యంత్రములు 
వెండి రేకు మోద, స్థాపన కొరకు రాగి రేకుపై విభించ వలయును అనువచనము 


=ైతడా్రా 


సమగ్రయంత్ర రత్నాకరము 
'ప్రశస్తముగా తెలుపబడినది. అదియును గాక - నివాసస్థలము లందుచు 
యంత్రములు బంగారు రేకు నందు, సభాస్త్రలస్టాపనకు వెండి రేకు నందు. 
దేవాలయమునందు స్థాపన కొరకై శిలాయం('త్రములు విశిష్ట ఫలదాయకములు. 
రాగియం(త్రములు గృహ, సభాదులందెచ్చటైనను ఫల (ప్రదాయినులై ఉండగలవు. 


అంగములు : యంత్రము దేహము వంటిదని గదా ముందు తెలియ 
చెప్పినాము. మరి దేహము అన్న పిదప సర్వాంగములు (క్రమముగా ఉంటేనే 
దేహము సర్వ శక్తి సమన్వితము: ఏ అంగము లోపించినను - అంగ విహీనతేకదా 
= కనుక యం(త్రములకు కూడా అంగములను శాస్త్రములందు నియమించినారు. 
వీటిలో ఏ ఒక్క అంగమునకైనా లోపము కల్గిన ఆ యంత్రము ఫల శూన్యము 
అగును. 


యంత్ర నిర్మాణమునకు ముఖ్యముగా ఉండవలసినవి 20 అంగములు. 
ఇవి వరుసగా - జీవము, ప్రాణము, జీవ మంత్రము, ఆత్మ మంత్రము శక్తి 
చక్షువులు, శ్రోత్రములు, జిహ్వ, కర్త కర్మ, క్రియ మంత్రగాయాత్రి, యంత్రగాయత్రి, 
ప్రాణ ప్రతిష్టా మంత్రము, సూర్య బీజము, రక్షా వర్షము, మాతృకా వర్షములు, 
పంచ భూత బీజములు, దిక్వాలక బీజములు, మాయా, పాశ, అంకుశ బీజములు 
వీటితో మూల మంత్రము కలసి ఇరువది ఒక్క అంగములు అగుచున్నవి.” 


అంగముల రహస్య భావం బీజములు - కొన్ని [గ్రంథములందు ఈ క్రింది 
విధముగా తెలుపుచున్నవి. 


మహో బిందువు లేదా బిందువు - ఇది మూల భావము మరియు జీవము 
కోణములు - ప్రాణం 
జీవ్వమం(త్రం - బిందువు నందలి బీజములు 
ప్రాణ మంత్రము - ఆవరించియున్న కోణములందలి బీజములు 
- శక్తి బీజములు - “ఐం,” “హ్రీం,” “ శ్రీం” 
దక్షిణ, వామ నేత్ర బీజములు “ఇం”, “ఈం” 
ఉభయశ్రోత్ర బీజములు - “ ఉం, ఊం” 
ముఖ బీజములు - “ అం, ఆం” అనునవి 


నా [TE] 


ణిసరా రామి లు సై ల 


శ్రీధర చేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


హస్త బీజములు - “యం, యాం” 

రక్షా బీజములు - “క్షాం, ప్రాం” 

పాశాంకుశబీజములు - “ ఆం, హ్రీం, క్రోం” 

పంచభూతబీజములు - “హం, యం, రం, వం,లం” 

జీవాత్మ బీజములు - “ ఆం, హం, సంవ 

పరమాత్మ బీజములు - “ హంసస్ఫో హం” 

అష్టదిక్సాలక బీజములు - “లం,ధం,హం,షం,వం,యం,సం,శం”' 
తేజోమం(త్రము :- “ఓం అసునీతే పునరస్మా సు చక్షుః పునః ప్రాణ 
మిహినో దేహి భోగమ్‌ జోక్చశ్యేమసూర్య ముచ్చ రన్త మనుమతే మృడయాన 
స్వస్తి” 

ప్రాణ మంత్రము - “అమృతమ్‌ వైప్రాణా అమృత మాపః ప్రాణానేవ 
యథాస్తాన ముపహ్వయతే 

హస్త బీజములు - “లుం, లూం” 

పాదబీజములు - “యాం. స్రాం” 

ఆధారబీజములు - “యాం, (క్షాం” 

రక్షా మంత్రము - “సహస్రార హుంఫట్‌ స్వాహా” 


ఈ విధముగా తెలుసుకుని యంత్ర రచనకు పూనుకొనవలెను. అదియును 


గాక గురు సాంప్రదాయముల ననుసరించి ఆగమ శాస్త్ర ప్రమాణములతో యం(త్ర 
నిర్మాణము గావింపవలెను. మరి ఈ విధంగా తయారు చేయబడిన యంత్రములు 
వెంటనే ఉపయోగించ వీలులేదు. ఎందుకనగా యంత్రము లిఖించిన పిమ్మట 
శాస్త్రరీత్యా కొన్ని నంస్కారములు జరుప వలసియున్నది. సంస్కారము 
జరుపబడని యం('త్రములు, ఫలములనీయజాలవు. 


యంత్ర సంస్కారవివరణ :- 


శ్లో ప్రారంభేత్యధివాసమ్‌ చ స్నానమ్‌ పంచామృతై స్తథా | 
అగ్భ్యుత్తరణ సంస్కారమ్‌ కుర్యాన్మారన కర్మణి ॥ 
ఓషధీ స్నాన స్నపన మలంకార మతః పరమ్‌ । 
మూర్తి న్యానమ్‌ తథా(ప్రోక్తమ్‌ మం(త్ర న్యాస మతః పరమ్‌ ॥ 


సమగ్రయంత్ర రత్నాకరము 
ప్రతిష్టా ప్రాణ మంత్రేణ కళాన్యాసా భిరే వచ । 

బంధనే కుశ (గ్రంధిమ్‌ చ పూజా హోము మతః పరమ్‌ ॥ 

తయో దశంతు విజ్ఞేయమ్‌ యంత్ర సంస్కార మర్హసి | 

సర్వ యంత్రోప యోగార్థమ్‌ సంస్కారై రురు యత్నతః ॥ 


ఈ శ్లోకము ననుసరించి - యంత్రము లిఖింపబడిన పిదప - అధివాస 
మొనర్వవలెను. 1. గమ్యాధి వాసము 2. జలాధివాసము 3. ధాన్యాధివాసము 
అను మూడును ముఖ్యమైనవి. అధివాసమనగా యంత్రమును మంత్ర పూతముగా 
“వంచగవ్యముల”' యందు ఒక దినమంతయు ఉంచుట, పిదవ 
పంచామృతములతో అభిషేకించి, లోహ దోషములను, తదితర దోషముల నివృత్తి 
కై “ఆగ్బ్యుత్తరణము” జరుపవలెను. మరల మార్దన మంత్రముతో, మార్దనగావించి, 
ఓషధీ (ద్రవ్యయుక్త జలముతో అభిషేకించి, పసుపు, కుంకుమాదులచే అలంకరించి, 
మూర్తిన్యాస, మం(త్రన్యాస, ప్రాణప్రతిష్ట కళా న్యాసములను జరిపించిన పిమ్మట 
దర్భలచే బంధించి షోడశోవచార వూజ జరువుట అనునవి యం(త్ర 
సంస్కారములుగా నెణుంగవలయును. 

అటు పిమ్మట దీక్ష నియమములతో విధించిన (ప్రమాణములో 
జపాదులనాచరించిన ఏ యం(త్రమైనను - సంకల్పిత శుభములను శీఘ్రగతిని 
'ప్రసాదించుననుటలో ఎంత మాత్రము సందేహము లేదు. అట్టు జరగనిచో అది 
మానవ నిర్వహణ లోపముగానే భావించవలసి యుండును. 

(యంత్రమును నిర్మించిన పిదప - ఒక సత్పా(త్రుడైన వైదిక (బ్రాహ్మణుని 
ద్వారా ప్రాణా (ప్రతిష్ట జరిపించి, షోడశోప చోర పూజలు నియమిత దినములు 
ఆచరించివలయును.) 


Xx 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
యంత్ర సంస్కార - ప్రాణ ప్రతిష్టాది విధానము 
సంకల్పము చేయు విధానము : 

“ ఆచమ్యః ఓం కేశవాయ స్వాహా ; ఓం నారాయణ స్వాహ ! ఓం 
మాధవాయ స్వాహా ” (అని ఈ మూడు నామములు చెప్పుచూ జలమును 
లోపలకు స్వీకరించిన పిమ్మట, మిగలిన నామములను ధ్యానముద్రలో 
ఉచ్చరించవలెను) 

“ఓం గోవిందాయనమః । ఓం విష్ణవేనమః | ఓమ్‌ మధుసూదనాయ నమః । 
ఓం (త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః । ఓం శ్రీధరాయనమః | 
ఓం హృసీకేశాయనమః । ఓం పద్మనాభాయ నమః । 

ఓం దామోదరాయనమః | ఓం సంకర్షణాయ నమః | 

ఓం వాసు దేవాయనమః 1 ఓం ప్రద్యుమ్నాయ నమః । 

ఓం అనిరుద్దాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః । 

ఓం అధోక్షజాయ నమః | ఓం నారసింహాయనమః । 

ఓం అచ్యుతాయ నమః ! ఓం జనార్హనాయనమః । ఓం ఉపేం[ద్రాయనమః | 
ఓం హరయేనమః । ఓ౮ శ్రీ కృష్ణాయనమః 1 

౫ (ఈ క్రింది మంత్రమునుచ్చరించుచు - జలము, అక్షతలను చేతితో 
నలు దిక్కులా చల్లవలెను) 
మంత్రము : ఉత్తిష్టంతు భూత పిశాచాః | ఏతే భూమి భారకా । ఏతేషా 
మవి రోధేన (బ్రహ్మ కర్మ సమారభే | 

* (ఈ (క్రింది మంత్రములచే ప్రాణాయామముగావించవలెను) 
మంత్రము : దేవీ గాయత్రీ ఛందః । ప్రాణాయామ వినియోగః 

“ఓం భూః ఓం భువః ఓగ్‌మ్‌ సువః ఓమ్‌ మహః ఓం జనః 

ఓం తపః ఓగ్‌మ్‌ సత్యమ్‌ | ఓం తత్సవితుర్వ రేణ్యమ్‌ ॥ 

భర్లో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్‌ । 

ఓ మాపో జ్యోతిరసో మృతమ్‌ (బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌ 1” 

* తర్వాత ఈ క్రింది విధముగా చెప్పవలెను 


సమగ్రయంత్ర రత్నాకరము 

“మమ, ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య 
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా 
(ప్రవర్తమానస్య ఆద్య (బ్రాహ్మణః । ద్వితీయ పరాక్టే ! శ్వేత వరాహకల్పే వైవస్వత 
మన్వంతరే । కలియుగే ! ప్రథమ పాదే । జంబూద్వీపే । భరత వర్షే భరత ఖండే 
। మేరోర్దక్షిణ దిగ్భాగే ! శ్రీశైలస్య ఈశాన్య ..... + (ప్రదేశే । కృష్ణా కావేర్యో 
(గోదావర్యో) ర్మధ్య (ప్రదేశే । కోభనగృహే । సమస్త దేవతా (బ్రాహ్మణ హరిహర 
గురుచరణ సన్నిధౌ। ఆస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ....... 


నామ సంవత్సరే ........ ఆయనే. 29+ పటుట ల మాసే. 
అలుల పక్షే........తిథౌ........ వాసరే! శుభ నక్షత్ర శుభ యోగ 
శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్‌ ; శుభ ముహూర్తే శ్రీమాన్‌ ...... 
గోత్రోద్భవస్య ....... నామధేయస్య శ్రీమతః ........ గోత్రస్య ..... 


- . నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య సహ కుటుంబానామ్‌ ధర్మార్థ కామ మోక్ష 
చతుర్విధ ఫల పురుషార్హ, సిద్య్యర్హమ్‌, మమ స్వగృహే గృహస్టిత మేదిన్యామ్‌ దృశ్యా 
దృశ్య సమస్త వాస్తు దోష నివారణార్హమ్‌ । నిర్మాణ సమయే ఆపాదిత ముహూర్త 
దోష నిర్మాణదోషు సూతక దోష దుష్ట (గ్రహ ఆవాహిత దోష సమస్త దృష్టి 
దోషాది, చండాల (ప్రవేశ దోష కుక్కుట, శూన గార్హభాది (ప్రవేశ దోష నానా 
విధాని దోష పరిహారార్హమ్‌ | జన్మ లగ్న వశాన్‌, నామ నక్షత్ర, జన్మనక్షత్ర వశాన్‌, 
ఏఏ గ్రహ దుష్ట స్టానేసు స్థితాః తేషామ్‌ గ్రహాణామ్‌ తత్తద్దుష్ట స్థానం పరిత్యజ్య 
శుభ స్టానస్టిత శుభ ఫలవాప్యర్దతి, సంవత్సర, ఆయన, బుతు, మాస, పక్ష, 
తిధ్యహో రాత్రాదిషు మమ సహ కుటుంబేన సకల కల్యాణ శుభఫల పరం 
వరాభివృద్యర్దమ్‌। సర్వాపదాన్‌ శాన్తి పూర్వక దీర్చాయురారోగ్య, ధనధాన్య 
అఖండైశ్వర్య, స్టిర లక్ష్మీ కీర్తి ప్రతిష్టాది అత్యున్నత జీవన యోగ (ప్రాప్యర్థమ్‌ । సర్వ 
శత్రు వినాశనార్హం, సర్వాపన్ని వారణార్టమ్‌, అపమృత్యు దోష నివారణార్దమ్‌ 
అముక” యంత్ర దేవతా ్రతిష్థాపనే అస్య యం(త్ర దేవస్య యథావిధిన్‌ సంస్కార 
పూర్వక (ప్రాణ (ప్రతిష్టాది విధివత్కాకార్యం కరిస్యే ॥ (అని ఉదకమును ఉంగరపు 
వేలితో త్రాకవలెను.) 


ముఖ్య గమనిక : ఇక ముందు జరుపవలసిన విధి విధానములందు 
ఉపయోగించినవి “వేద మంత్రములు ” కావున తప్పక వేద విదులు లేక 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
సనద్శురువులచే ముఖతః నేర్చుకోని మంత్రములను “నన్వరముగా” 
ఉచ్చరించవలయును. మరియు “అముకి” ఉన్నచోట సంబంధిత యంత్రము 
యొక్క పేరు చెప్పవలయును. 
1. అధివాసము - మంత్రము 

పంచగవ్యాధి వాసము : ఓం యజ్ఞాయజ్ఞావః సమనాతు తుర్వణిర్జియంతో 
దేవయా ఉదధిః ఆవోర్వాచః సువితాయ రోదస్మోర్య హేవ వృత్యామసే సువృక్తిభిః 
సోమమ్‌ రాజూ న మనసేగ్నిమ్‌ గీర్భిర్ద వామహే ఆదిత్యా న్విష్టుమ్‌ సూర్యమ్‌ 
(బ్రహ్మణామ్‌ చ బృహస్పతిమ్‌ " 


జలాధివాసము : ఓమ్‌ అపోవా ఇదగ్‌మ్‌ సర్వమ్‌ విశ్వా భూతాన్యా పః (ప్రాణావా 
ఆపః పశవ ఆప్కోన్నమాపో మృత మా పస్స్పమా డా పోస్సర్వాడా పస్సత్యమా 
పస్సర్వా దేవతా ఆపో భూర్భువ స్సువరా ప ఓమ్‌ ॥ 

ధాన్యాధివాసము : ఓమ్‌ ఊర్క్యమే సూనృతా చ మే పయశ్చ మే రసశ్చ మేఘృతం 
చమే మధు చమే సగ్జిశ్చ మే సపీతిశ్చమే వృష్టిళ్చ మే కృష్టిశ్చ మే జైత్రమ్‌ చ మే 
జాద్భీద్యమ్‌ చమే రయిశ్చ మే రాయశ్చమే పుష్టమ్‌ చమే పుష్టిశ్చమే విభు చ॥ 
అధివాస త్రయము : ఓమ్‌ శయ్‌ చమే మయశ్చ మే ప్రియం చమే ను 
కామశ్చ మే కామేశ్చ మే సౌ మనసశ్చ మే భద్రమ్‌ చమే శ్రేయశ్చ' మే వస్యశ్చ మే 
యశశ్చమే భగశ్చ మే (ద్రవిణమ్‌ చమే యంతా చమే ధర్హా చమే క్షేమళ్చ మే 
ధృతిశ్చ మే విశ్చమ్‌ చ॥ 


2. పంచామృత స్నానము - మంత్రము 
(ఈ క్రింది మంత్రములతో, ఆయా పదార్హములతో స్నానము గావించవలెను.) 
ఆవుపాలు :- ఓమ్‌ ఆప్యాయ స్వసమేతు తే విశ్చత స్పోమ వృష్ణియమ్‌ భవా 
వాజస్య సంగధే॥ 
ఆవు పెరుగు :- ఓమ్‌ దధిక్రావళ్ణో అకారిషమ్‌ జిష్టో రశ్రస్య వాజినః సురభినో 
ముఖా కరత్రణ అయూగ్‌మ్‌షి తారిషత్‌ ॥ 


సమగ్రయంత్ర రత్నాకరము 
ఆవు నెయ్యి :- ఓమ్‌ శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవ స్సవితో త్పునా త్వ 
చ్చిద్రేణ వసో స్పూర్యస్య రశ్మిభిః 


తేనె :- ఓమ్‌ మధువాతా బుతాయ తే మధు క్షరంతి సింధవః మార్వీర్న 
సంతోషధీః మధు నక్త ముతోషసి స్తున పితా మధుమాన్నో 
వనస్పతి ర్మధు మాగ్‌మ్‌ అస్తు సూర్యః మా ద్వీర్గావో భవంతునః 

శర్కర (చక్కెర) :- ఓమ్‌ స్వాదుః పవస్య దివ్యాయ జన్మనే స్వాదు రింద్రాయ 
నహవేతు నామ్నా సాదుర్మిత్రాయ వరుణాయ వాయువే 
బృహస్పతయే మాధు మాగ్‌మ్‌ అదాభ్యః ॥ 

ఫలోదకము :- ఓమ్‌ యాః ఫలినీర్యా అఫలా పుష్పాయాశ్చ పుప్పిణీః ॥ బృహస్పతి 
'ప్రసూతా స్టానో ముంచన్వగ్‌ము హసః ॥ 

శుద్దోదకము :- ఓమ్‌ ఆపోహిష్టామ యో భువః తాన ఊర్జే దధాతన 
మహేరణాయ చక్షసే యో వళ్ళివ తమో రసః తస్యభాజయ 
తేహనః ఉశతీరివ మాతరః తస్మాదరంగ మామవః ఓం 
యస్వక్షయాయ జిన్వధ ఆపో జనయథాచనః ॥ 


3. అగ్యుత్తరణము - మంత్రము 
౫౯. (ఈ క్రింది తెలిపిన రెండు మంత్రములను కలిపి మూడు పర్యాయములు 
చదువుచూ జలమును ఏకధారగా యంత్రము మీద అభిషేకించవలెను.) 


(అ) ఓమ్‌ అశ్వ క్రాన్తే రథ (క్రాన్రే విష్ణు (క్రాన్తే వసుంధరా శిరసా ధారయిష్యామి 
రక్షస్వమామ్‌ పదేపదే ॥ 

(ఆ) ఓం కాండా త్కాండా (త్రరోహన్తీ పరుషూ పరుష : పరి ఏవోనో దూర్వే 
'ప్రదను సహడ్రేణ శతే నచ॥ 

౫ (మరల ఈ క్రింది మంత్రోచ్చారణతో యం'త్రముపై ఉదకమును చల్లుచు 
ఆగ్న్యుత్తరణమును గావించవలెను) " 

(ఇ) “అగ్ని సూక్తము” ను పరించవలెను. 


(ఈ) 


(ఉ) 


(ఉల 


(బు) 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
ఓమ్‌ హిరణ్య వర్షా శ్చుచయః పావకాః యా సుజాతః కశ్యపో యా స్విం[ద్రః 
ఆగ్నిమ్‌ యాగర్భమ్‌ దధిరే విరూపా స్థాన ఆపళ్ళగ్గ్‌ స్యోనా భవన్తు” 


ఓమ్‌ యా సాగ్‌మ్‌ రాజా వరుణోయాతి మధ్యే సత్యానృతే అవపశ్యమ్‌ 
జనానామ్‌ మధుశ్చుత శుచయో యాః పాపకా ... స్థాన ఆపళ్ళగ్గ్‌ స్యోనా 
భవన్తు ॥ 

ఓమ్‌ యా సామ్‌ దేవా దివి కృణ్వంతి భక్షయామ్‌ అన్తరిక్షే బహుధా భవంతి 
యాః పృధివీమ్‌ పయసోమ్‌ దంతి శుక్రా ... స్తాన ఆపళ్ళగ్గ్‌ స్యోనా భవన్తు॥ 
ఓమ్‌ శివే నమా చక్షుషా పశ్యతా ... పశ్చివయా తనువోస స్పృశత త్వచమ్‌ 
మే సర్వాగ్‌మ్‌ అగ్నీగ్‌మ్‌ రప్పుషదో హువేవో వయివర్పో బలమోజో 
నిధత్త ॥ 


(బూ) ఓమ్‌ సువర్లమ్‌ ఘర్మమ్‌ పరివేద వేనమ్‌ ఇంద్ర ... స్వాత్మానమ్‌ దశ... థా 


చ రన్తమ్‌ అన్త స్సము(ద్రే మనసా చరన్తమ్‌ (బ్రహాన్వ విన దశ హోతార 
వర్షే అంతః (ప్రవిష్ట శాస్తా జనానామ్‌ ఏక సశ్చ హుధా విచారః శతగ్‌మ్‌ 
శుక్రాణి య(టైకమ్‌ భవన్తి సర్వేవేదా య(తైకమ్‌ భవన్తి సర్వేపోతారో 
యటజైకమ్‌ భవన్తి సమానసీన ఆత్మ జనానామ్‌. 


4. మారన మంత్రములు 


౫ (ఈ (క్రింది మంత్రములచే - యంత్రమును శుద్దోదకముతో మారన 


గావింపవలెను.) 
ఓమ్‌ పవమాన స్ఫువద్దనః పవి(త్రేణ విచక్షణిః 
యకపోతాం 3 9 పునన్తు విశ్వ 


ఓమ్‌ హిరణ్య శృంగమ్‌ వరుణమ్‌ ప్రపద్యే 


ఓమ్‌ అగ్ని మిళే పురోహితమ్‌ యజ్ఞస్య దేవ మృత్విజమ్‌ హోతారమ్‌ విశ్వ 
వేదనమ్‌ ॥ 


ఓమ్‌ అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్య దాతయే నిహోతా త్పత్సి 


బర్హిషి! 
వో 


సమగ్రయంత్ర రత్నాకరము 


5. ఓమ్‌ శన్నో,దేవి రిభిష్టయ ఆపో భవన్తు పీతయే శం యో రభిస్రవమ్‌ తునః॥ 
6. ఓమ్‌ ఆపో హిష్టామ యో భువః .................... ఆపోజన యథా చన॥ 
7. ఓం సహస్ర శీర్దాపురుషు లల సర్వమ్‌ మనిషాణ 

8. ఓమ్‌ హిరణ్య వర్జామ్‌ ల ములు విన్రేయ పురుషా నహమ్‌॥ 


5. ఓషదీస్నానము - మంత్రములు 


౫౯ (ఈ క్రియకు ఉపయోగించు ఓషధులు :- మోదుగ, రావి, మేడి, మట్టి, 
జువ్వి, మామిడి, మారేడు, కదవ్చు, అశోక, ఆరె, చంపక - ఈ 11 ఓషధుల 
యొక్క - వేరు, పట్ట, పువ్వు, కాయ, లేత చిగుళ్లు వీటిని నీటిలో 
కలుపవలెను. పిదప ఈ క్రింది ఎనిమిది మంత్రములను చదువుతూ 
యంత్రమును ఈ ఓషధీ జలముతో స్నానము గావించవలయును.) 


1. ఓమ్‌ ఇదమాపః ప్రవహత యత్కిమ్‌ చ దురితమ్‌ మయి యద్వాహ 
మథీద్రుద్రోహ యద్వాశేవ ఉదానృతమ్‌ ॥ 


2. ఓమ్‌ ఆపో అద్యాన్వ చారిషమ్‌ రసేన సమ గస్మహి పయస్వా నగ్న 
ఆగహితమ్‌ మాసమ్‌ సృజ వర్చసా ॥ 


3. ఓమ్‌ సస్రుషీ స్తదపసో దివా నక్తమ్‌ చ సస్రుషీమ్‌ వరేణ్య క్రతూ రహమా 
దేవీ రవసీ హువే॥ 


4. ఓమ్‌ చిత్సభాయమ్‌ సఖ్యావ వృత్యామ్‌ తిరః పురూచి దర్లవమ్‌ జగన్వాన్‌ 
పితుర్షపాత మా దధీత వేదా అధిక్షమీ ప్రతరమ్‌ దీ ధ్యానః ॥ 

5. ఓం నతే సఖాసఖ్యమ్‌ వృష్ట్యే త తృలక్ష్మ్యా యద్విషు రూపా బవాతి మహ 
స్సుత్రాసో అసురస్య వీరా దివోధర్తార ఉర్వియా పరిఖ్యన్‌ ॥ 


6. ఓమ్‌ ఉంశతి ఘాతే అమృతా స ఏత దే కస్య చిత్తజసమ్‌ మర స్వనితే 
మనో మనసి ధాయన్మే జన్యుః పత్తిన్త న్వా... మావి విశ్వాః 


7. ఓం నయత్సురా చకృమా కద్దమా నమృతా వదమ్‌తో అనృతమ్‌ రపేమ 
గంధర్యో అప్పుప్వాచ యోషా సానో నాభీః పరమమ్‌ జామి తన్నా॥ 


8. ఓం గర్భే మనో జనితా దంపతీ కద్దేవ స్ట్యష్టా సవితా విశ్ళరూపాః నకిరస్య 
'వ్రమినంతి ప్రతాని వేదనా వస్య పృదివీ ఉతద్యాః ॥ 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రె 


6.స్నాపన - మంత్రములు 


౫౯ (పంచపల్లవములు, అష్టగంధములు కలిపిన జలముతో, ఈ (క్రింది మంత్ర 


పఠనము జేయుచూ, యం(త్రమునకు స్నపన గావించవలెను.) 


“అష్ట గంథములు :- చందనము, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, అగరు, 
చంగల్వకోష్టు, జలుమాంసి, తక్కోలములు, వట్టివేళ్ళు. 


పంచపల్లవములు :- రావి, మేడి, జువ్వి, మజ్జి, మామిడి - ఈ చెట్ల యొక్క లేత 
చిగురులు.” 


మంత్రములు 


* 


ఓమ్‌ ఉద్దాతే వ శకునే సామ గాయసి (బ్రహ్మ పుత్ర ఇవ సవనేషు శంససి 
వృషేవ వాజీ శిశుమతీ రపీచ్యా సర్వతో న శృకునే భద్రమావద విశ్యతో న 
శృకునే పుణ్యమా వద” 

ఓం గంధ ద్వారామ్‌ దురాదర్శామ్‌ నిత్య పుష్టామ్‌ కరీషిణీమ్‌ ఈశ్వరీగ్‌మ్‌ 
సర్వ భూతానామ్‌ తామి హోపహ్వయే (శ్రియమ్‌ ” 


ఓమ్‌ అగ్ని ర్మే వా చి శ్రితః వాగ్‌ హృదయే - హృదయమ్‌ మయి అహ 
మమతే అమృతమ్‌ (బ్రహ్మాణి॥ 

ఓమ్‌ వాయు ర్మే పాణే శ్రితః ప్రాణో హృదయే - హృదయమ్‌ మయి 
అహ మమతే అమృతమ్‌ (బ్రహ్మాణి ॥ 

ఓమ్‌ సూర్యో మే చక్షు శ్రితః కుక్షురదయే - హృదయమ్‌ మయి అహ 
మమృతే అమృతమ్‌ (బ్రహ్మాణి॥ 

ఓమ్‌ చం(ద్రమా మే మనసి శ్రితః మనో హృదయే - హృదయమ్‌ మయి 
అహ మమతే అమృతమ్‌ (బ్రహ్మాణి॥ 

ఓమ్‌ దిశోమే శ్రోత్రే శ్రితాః శ్రోత్రాగ్‌మ్‌ హృదయే - హృదయమ్‌ మయి 
అహ మన్నుతే అమృతమ్‌ (బ్రహ్మాణి॥ 

ఓం ఆపో మే రేతసి శ్రితాః రేతో హృదయే - హృదయమ్‌ మయి అహ 
మమృతే అమృతమ్‌ (బ్రహ్మాణి॥ 


సమగ్రయంత్ర రత్నాకరము 


ఓం పృథివీ మే శరీరే శ్రితాః శరీరమ్‌గ్‌ హృదయే హృదయమ్‌ మయి అహ 
మమృతే అమృతమ్‌ (బ్రహ్మాణి ॥ 
ఓమ్‌ ఓషధి వనస్పతయో మే లోమను శ్రితాః లోమాని హృదయే 
హృదయమ్‌ మయి అహ మన్చుతే అమృతమ్‌ (బ్రవ్మాణి॥ 

'ఒమ్‌ ఇంద్రో మే బలే శ్రితః బలగ్‌మ్‌ హృదయే - హృదయమ్‌ మయి 
అహ మమతే అమృతమ్‌ (బ్రహ్మాణి ॥ 
ఓమ్‌ పర్దన్యో మే మూరి శ్రితః మూర్జ్హా హృదయే - హృదయమ్‌ మయి 
అహ మమతే అమృతమ్‌ (బ్రహ్మాణి ॥ 


ఓమ్‌ ఈశానో మే మన్యా (శ్రితః మన్యుర్భుదయే - హృదయమ్‌ మయి 
అహ మమతే అన్ఫుతమ్‌ (బ్రహ్మాణి ॥ 


ఓమ్‌ ఆత్మను ఆత్మని శ్రితః ఆత్మా హృదయే - హృదయమ్‌ మయి 
అహ మమతే అమృతమ్‌ (బ్రహ్మాణి ॥ 
ఓం పునర్మ ఆత్మా పునరాయుగాత్‌ పునః ప్రాణః పునరా...కూత మాగాత్‌ 
వైశ్వానరో రశ్ళిభిర్వా పృథానః అంతృస్తిష్ట త్వ...మృతస్యగోపాః ॥ 

7. అలంకారము - మంత్రములు 


నో (ఈ (క్రింది మంతములనుచ్చరించుచూ - ఆయా (ద్రవ్యములతో 


యం(త్రమునలంకరింపవలెను.) 


పసుపు :- ఓం గౌరీ మిమాయ సలిలాని తక్ష త్యేకపదీ ద్విపదీ సా చతుప్పుదీ 
అష్టాపదీ నవపదీ బభూవషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్‌ ॥ 


శ్రీ గంధము :- ఓం గంధ ద్వారామ్‌ దురాదర్షామ్‌ నిత్య పుష్టామ్‌ కరీషిణీమ్‌ 
ఈశ్చరీగ్‌మ్‌ సర్వ భూతానామ్‌ తా మిహాపహ్వయే (శ్రియమ్‌ ॥ 


కస్తూరి :- ఓమ్‌ కద్దమేన ప్రజాభూతా మయిసంభవ కర్దమ (శ్రియమ్‌ వాసయమే 
కులే, మాతరమ్‌ పద్మ మాలినీమ్‌” 


సిందూరము :- ఓమ్‌ తా మగ్నివర్ణామ్‌ తపసా జ్యలంతీమ్‌ వైరోచనీమ్‌ కర్మఫలే 
జుష్టామ్‌ దుర్గామ్‌ దేవీగ్‌మ్‌ శరణ మహమ్‌ ప్రపద్యే సుతర సితర సేనమః॥ 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
అక్షతలు :- ఓమ్‌ ఆయనే తే పరాయణే దూర్వారో హను పుప్పిణీః హ్రదాశ్చ 
పుండరీకాణి సము(ద్రశ్చ గృహాయిమే ॥1 


కుంకును :- ఓమ్‌ మయిమేథామ్‌ మయి(ప్రజామ్‌ మయీం(ద్రెయమ్‌ వీర్యమ్‌॥ 


పుష్పమాల (పువ్వులు):- ఓమ్‌ యోపామ్‌ పుష్పమ్‌ వేద పుష్పవాన్‌ (ప్రజావాన్‌ 
పశుమాన్‌ భవతి చంద్రమా వా అపామ్‌ పుష్పమ్‌ పుష్పవా (నృజావా న్పశుమాన్‌ 
భవతి ॥ 


ఒమ్‌ యంత్ర రాజాయ విద్మహే ! మహా యంత్రాయ ధీమహి । తన్నో 
యం(త్రః ప్రచోదాయాత్‌ 


8.మూర్తి న్యాసము 


౫ (ఈ క్రింది మంత్రములను పఠించుచు - యంత్రావయవ స్థానములందు 
అక్షతలను ఉంచవలయును) 


ప్రణనన్యాపము : 

ఓం అం అకారాయ నమః పాదయోః 

ఓం ఉం ఉకారాయ నమః హృదయే 

ఓం మం మకారాయ నమః లలాటే 

ఓం ఓం ప్రణవ (బ్రహ్మణే నమః సర్వాంగేషు ॥ 

ఓం అం కేశవాయ నమః ఓం ఆం సంకర్షణ రూపిణే నమః శిరళి 


ఓం ఇం నారాయణాయ నమః ఓం ఈం వాసు దేవ స్వరూపిణే నమః ముఖే 
ఓం ఉం మాధవాయ నమః ఓం ఊం ప్రద్యుమ్న స్వరూపిణే నమః గ్రీవాయామ్‌ ॥ 


వ్యాహృతీ న్యాసము : 
ఓం భూః అగ్నయేనమ: పాదయోః 
ఓం భువః వాయవే నమః హృదయే 
ఓం సువః సూర్యాయనమః లలాటే 
ఓం భూర్భువ స్సువః (బ్రహ్మణో నమః సర్వాంగేషు 
ఓం బుం గోవిందాయ నమః ఓం బూం అణిరుద్ద స్వరూపిణే నమః 
- బాహూ భ్యామ్‌ 


సమగ్రయంత్ర రత్నాకరము 
ఓం లుం విష్లువేనమ: ఓం లూం పురుషోత్తమ స్వరూపిణీ నమః 
షు అతా! 


- హృదయే 
ఓం ఏం మధుసూదనాయ నమః ఓం ఐం అధోక్షజ స్వరూపిణే నమః 
- పృష్టే 
మూర్తి న్యాసము: 
ఓం శ్రీం మత్స్యాయ నమః మూర్తి 
ఓం ఐం కూర్మాయ నమః పాదయోః 
ఓం (క్షాం నృసింహాయ నమః లలాటే 
ఓం గ్లౌం వరాహాయ నమః జంఘయోః 
ఓం లం వామనాయ నమః ముఖే 
ఓం క్రోం భార్గవాయ నమః హృదయే 
ఓం రాం రామాయ నమః బాహుద్వయౌ 
ఓం క్రీం శ్రీకృష్ణాయ నమః నాభౌ 
ఓం జం బుద్దాయ నమః బుద్దా 
ఓం హ్రీం కల్కినే నమః జానుద్వయే 
ఓం ఓం (త్రివిక్రమాయనమః ఓం జాం నారసింహస్వరూపిణే నమః 
షా కట్యామ్‌ 
ఓం అం వామనాయ నమః ఓం ఆః అచ్యుతస్వరూసిణే నమః - జఠరౌ 
ఓం అం ఆం శ్రీధరాయనమః ఓం ఇం ఈం జనార్దన స్వరూపిణీ నమః 
- దక్ష జంఘాయామ్‌ 
ఓం ఉం ఊం హృషీ కేశాయనమః ఓం బుం బూం ఉపేంద్ర స్వరూపిళే నమః 
= వామ జంఘాయామ్‌ 
ఓం ఓం జాం పద్మనాభాయ నమః ఓం ఏం ఐం హరిస్వరూపిణీ నమః 


గుల్ఫ్బయోః 
ఓం ఓం జౌం దామోదరాయనమః ఓం అం అః శ్రీ కృష్ణ స్వరూపిణే 
నమః పాదయోః ॥ 
మాతృకాన్యాసము : 


ఓం అం నమః తాలుకే। ఓం ఆం నమః ముఖే, 
ఓం ఇం నమః దక్షిణ నేత్రే! ఓం ఈం నమః వామనేత్రే 1 
ఓం ఉం నమః దక్షిణ థశ్రోత్రే ! ఓం ఊం నమః వాయశ్రోతే । 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
ఓం బుం నమః దక్షిణ గండే! ఓం బూం నమః వామ గండే। 

ఓం లుం నమః దక్షిణ నాసాపుటే | ఓం లూం నమః వామనాసాపుటే | 
ఓం ఏం నమః ఊరదంత పంక్తైౌ। ఓం ఐం నమః ఆధోదంత పంక్తా। 
ఓం ఓం నమః,శున్నేః 

ఓం జొం నమః అధరౌ। ఓం అం నమః లలాటే: 

ఓం అః నమః జిహ్వాయామ్‌ ; ఓం యం నమః త్వచి । 

ఓం రం నమః చక్షుషోః । ఓం లం నమః నాసికాయాం । 

ఓం వం నమః దశనేషు । ఓం శం నమః శోత్రయోః | 

ఓం షం నమః ఉదరే। ఓం సం నమః కటిదేశే। 

ఓం హం నమః హృదయే । ఓం ళం నమః లింగే 1 

ఓం క్షం నమః నాభ్యాం ! 

ఓం పం ఫం బం భం మం దక్షబాహౌ । 

ఓం తం ధం దం ధం నం వామబాహౌ । 

ఓం టం ఠండం ఢం ణం దక్ష జంఘాయామ్‌ 1 

ఓం చం ఛం జం రుం ఇం వామ జంఘాయామ్‌ | 

ఓం కం ఖం గం ఘం జం సర్వాంగుళీషు 1 

ఒం అం కంచం టం తం పం యం శం నమః సర్వాంగేషు 

ఇతి మం|గె" (త్రివారమ్‌ యం'త్రమ్‌ పూజయిత్వా ॥ 


రి.మంత్ర న్యాసము 


౫౯ (ఈ (క్రింది మంత్రములను పఠించుచూ, యం('త్రమందలి ఆయా 
స్థానములను కుశము (దర్భ లతో తాకుచుండ వలయును.) 


భూతన్యాసము కే 

ఓంలం హ్రాం పృథ్వీ తత్యాయ నమః 
ఓంవం హాం అపః తత్తాయ నమః 
ఓంరం ఫాం తేజో తత్యాయ నమః 
ఓంయం హాం వాయు తత్త్యాయ నమః 
ఓం హం హ్రాం ఆకాశ తత్యాయ నమః 


సమగ్రయంత్ర రత్నాకరము 


జంలఫు స్థానము నందు 


ఓం ఐం హ్రీం శ్రీం గంధ తన్మాత్రాయ ఓం గంధాక్షాయనమః 
ఓం ఐం హ్రీం శ్రీం రస తన్మాత్రాయ ఓం జలదాయ నమః 

ఓం ఐం హ్రీం శ్రీం రూప తన్మాత్రాయ ఓం భానుమతే నమః 

ఓం ఐం హ్రీం శ్రీం స్పర్శ తన్మాత్రాయ ఓం బలాయ నమః 

ఓం ఐం హ్రీం శ్రీం శబ్ద తన్మాత్రాయ ఓం సూక్ష్మనాదాయ నమః 


కటి ప్రదేశము నందు 


ఓం ఐం హ్రీం శ్రీం వాక్‌ తత్యాయ ఓం దుందభయే నమః 
ఓం ఐం హ్రీం శ్రీం పాణి తత్తాయ ఓం సమాదానాయ నమః 
ఓం ఐం హ్రీం శ్రీం పాద తత్త్సాయ ఓం సంక్రమాయ నమః 
ఓం ఐం హ్రీం శ్రీం పాయు తత్త్సాయ ఓం విసర్సాయ నమః 
ఓం ఐం హ్రీం శ్రీం ఉపస్థ తత్యాయ ఓం ఆనందాయ నమః 


నాభి స్థానము నందు 


ఓం ఐం హ్రీం శ్రీం శ్రోత్ర తత్యాయ' ఓం వ్యోమాయ నమః 
ఓం ఐం హ్రీం శ్రీం త్వక్‌ తత్యాయ ఓం సర్వాంగాయ నమః 
ఓం ఐం హ్రీం శ్రీం చక్షుస్‌ తత్యాయ ఓం ఆకాశాయ నమః 
ఓం ఐం హ్రీం శ్రీం రస తత్తాయ ఓం మహా వక్రాయ నమః 
ఓం ఐం హ్రీం శ్రీం ఘ్రాణ తత్తాయ ఓం విలుంఠాయ నమః 


కంఠము నందు 


ఓం ఐం హ్రీం శ్రీం మనస్తత్యాయ ఓం సంకల్పాయ నమః 
ఓం ఐం హ్రీం శ్రీం బుద్ది తత్యాయ ఓం బుద్దయే నమః 

ఓం ఐం హ్రీం శ్రీం అహంకార తత్తాయ ఓం అహంకృతే నమః 
ఓం ఐం హ్రీం శ్రీం చిత్త తత్యాయ ఓం మనసే నమః 
భూపురముల యందు (తూర్పు నుండి) 


ఓం ఐం హ్రీం శ్రీం పూర్వ ద్వారే ఓం బున్వేదాయ నమః 
ఓం ఐం (హ్రీం శ్రీం దక్షిణ ద్వారే ఓం యజార్వేదాయ నమః 


[FE] 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రే 
ఓం ఐం హ్రీం శ్రీం పశ్చిమ ద్వారే ఓం సామ వేదాయ నమః 

ఓం ఐం హ్రీం శ్రీం ఉత్తర ద్వారే ఓం అధర్వణ వేదాయ నమః 

ఓం ఐం హ్రీం శ్రీం సర్వద్వార మధ్యేషు ఓం పితామహాయ నమః 


యంత్ర నుధ్య స్థానము నందు 


ఓం ఐం హ్రీం శ్రీం పురుష తత్వాయ ఓం విష్ణవే నమః 

ఓం ఐం హ్రీం శ్రీం కళా తత్త్యాయ ఓం (క్రతు ద్వజాయ నమః 
ఓం ఐం హ్రీం శ్రీం విద్యా తత్త్యాయ ఓం గురువే నమః 

ఓం ఐం హ్రీం శ్రీం సదాశివ తత్తాయ ఓం అజేశాయ నమః 

ఓం ఐం హ్రీం శ్రీం చక్ర తత్యాయ ఓం సుదర్శనాయ నమః 

ఓం ఐం హ్రీం శ్రీం సత్‌ తత్యాయ ఓం సర్వ సత్వాయ నమః 

ఓం ఐం (హ్రీం శ్రీం రజో తత్యాయ ఓం రజసే నమః 

ఓం ఐం హ్రీం శ్రీం తమో తత్యాయ ఓం తమసే నమః 

ఓం ఐం హ్రీం శ్రీం వహ్ని తత్యాయ ఓం వహ్నిమండలాయ నమః 
ఓం ఐం హ్రీం శ్రీం సోమ తత్యాయ ఓం సోమాయ నమః 

ఓం ఐం హ్రీం శ్రీం ఆదిత్య తత్తాయ ఓం అర్కమండలాయ నమః 
అంగన్యాస - కరన్యాసములు 


౫ ఆయ యూాలమంత్రముతో - క్రింద తెలియజేసిన తమ అవయవములను 


తాకుచుండవలెను. 
(1) (2) 

ఓం అంగుష్టాభ్యాం నమః ఓం హృదయాయ నమః 
ఓం తర్జనీమాభ్యాం నమః ఓం శిరసే స్వాహ 
ఓం మధ్యమాభ్యాం నమః ఓం శిఖాయై వషట్‌ 
ఓం అనామికాభ్యాం నమః ఓం కవచాయహుం 
ఓం కనిష్టికాభ్యాం నమః ఓం నేత త్రయాయవౌషట్‌ 
ఓం కరతలకరపృష్టాభ్యామ్‌ నమః ఓం అస్త్రాయఫట్‌ 


ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః 


——_—__ [కా 


సమగ్రయంత్ర రత్నాకరము 


10.యంత్ర ప్రాణప్రతిష్టా విధి 
ఓమ్‌ అస్యశ్రీ మహా యంత్ర ప్రాణ ప్రతిష్టాపన మహా మంత్రస్య । బ్రహ్మ 
విష్ణు మహేశ్వరా బుషయః బుగ్యజుస్వామా ... థర్వణాని ఛందాంసీ | సకల 
చైతన్య స్వరూపిణీ పాలై శక్తిః; పర దేవతాహలో బీజాని । స్వరాః శక్తయః బిందవః 
కీలకమ్‌ । యం(త్రస్య ప్రాణ ప్రతిష్టా సిద్ద్యర్టేజపే వినియోగః ॥ 


అంగన్యాస - కర న్యాసము : 

ఓం అం కం ఖం గం ఘం జం పృథి వ్యాపస్తేజో వాయు రాకాశాత్మనే హ్రాం 
అంగుష్టాభ్యాం నమః 

ఓం ఇం చం ఛం జం రుం ఇం శబ్ద స్పర్శ రూప రస గంధాత్మనే హ్రీం తర్జనీభ్యాం 
నమః 

ఓం ఉం టం రం డం ఢం ణం త్వకృక్షు (శ్రోత్ర జిహ్వా ... ఘ్రాణాత్మనే హూం 
మధ్య మాభ్యామ్‌ నమః 

ఓం ఏం తం థం దం ధం నం వాక్సాణి పాద పాయూపస్థాత్మనే (హైం 
అనామికాభ్యామ్‌ నమః 

ఓం ఐం ఫం ఫం బం భం మం వచన దాన విసర్గా ... నందాత్మనే హ్రూం 
కనిష్టికాభ్యాం నమః 

ఓంఓంయంరంలంవంశంసషంసంహంళంక్షం మనోబుద్ది చిత్తా ...హంకార . 
జ్ఞానాత్మనే హ్రః కరతల కర పృష్టాభ్యాం నమః 

ఓం అం కం ఖం గం ఘం జం పృథి వ్యాపస్తేజో వాయు రాకాశాత్మనే హ్రాం 
హృదయాయ నమః 

ఓం ఇం చం ఛం జం రుం ఇం శబ్ద స్పర్భ రూప రస గంధాత్మనే హ్రీం శిరసే 
స్వాహా 

ఓం ఉంటంళఠం డం ఢం ణం త్వకృక్షు (శ్రోత్ర జిహా... ఘ్రాణాత్మనే (హూం 
శిఖాయై వషట్‌ 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
ఓం ఏం తం థం దం ధం నం వాక్సాణి పాద పాయూపస్థాత్మనే హైం కవచాయ 
హూం 


ఓం ఐం పం ఫం బం భం మం వచన దాన విసర్గానందాత్మనే (హూం నేత్ర 
(తయాయవౌషట్‌ 


ఓం ఓం యం రం లం వంశం షంసం హం ళం క్షం మనోబుద్ది చిత్తహంకార 
జ్ఞానాత్మనే (హః అస్త్రాయ ఫట్‌ ఓమ్‌ భూర్భువ స్ఫువరోమితి దిగ్బంధః ॥ 


ధ్యానము 


శ్లో ॥ రక్తా ...బోధి స్తపతోల్లస దరుణ సరోజా...ధిరూఢా కరాబ్ష్మైః 
పాశమ్‌కోదండ మోక్షూద్భవ మణిగణ మప్యంకుశం పంచబాణా । 
న్ఫిభ్రాణమ్‌ సృక్కపాలమ్‌ (త్రినయన విలసత్పీన వక్షో రుహాఢ్యా 
దేవీ బాలార్క వర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తి: పరానః ॥ 
౩౯ (పిదప ఈ (క్రింది మంత్రమును చదువుచూ - ధర్భలతో యంత్రమును 
అభిమం(త్రించవలెను) 


మం(్రము : 


ఓం అసునీతే పునరస్మా సు చక్షు: పునః ప్రాణ మిహానో దేహిభోగమ్‌ జ్యోకృశ్యేమ 
సూర్య ముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి ఓమ్‌ అమృతమ్‌ వై ప్రాణాః 
అమృతమా...ప: ప్రాణానేవ యధాస్థాన ముపహ్వయతే ॥ 


ఓమ్‌ భూర్భువస్సువః ఆం హ్రీం (క్రోం యం రం లం వం శం షం సం 
హాం ళం క్షం హంస స్పో...హమ్‌ హంసః యంత్ర ప్రాణ ఇహ'్రాణ, 
జీవ, ఇహ జీవ, ప్రాణ జీవ ఇహ ప్రాణ జీవ స్థితాః త్వకృక్షు శ్రోత్ర జిహ్వ ... 
ఘ్రాణ వాక్సాణి పాద పాయూప స్పాది సర్వేంద్రియాణి | సర్వ తత్త్వాని ఇహైవా 
గత్య యం ఆస్య యంత్ర్‌ సుఖమ్‌ చిరమ్‌ తిష్టంతు స్వాహా ॥ 


౫౯ (ఈ క్రింది మంత్రము చదువుచూ యంత్రము మీద పుష్పములు, అక్షతలు 
ఉంచవలయును) 
ఓం హం సం హంస హంసాయ విద్మహే । పరమ హంసాయ ధీమహీ । 
తన్నో హంసః (ప్రచోదయాత్‌ ॥ సో ... హమ్‌ హంసస్ఫో ... హమ్‌ హంసవ్వ 


సమగ్ర యంత్ర రత్నాకరము 


11. కళా న్యాసము 


ఓమ్‌ అస్యశ్రీ కళా మాతృకాన్యాసస్య ! ప్రజాపతి బుషిః | గాయత్రీ ఛందః 
॥ శ్రీ కళా మాతృకా సరస్వతీ దేవతా । ఓమ్‌ బీజమ్‌ $ జాం శక్తి; ఆం కీలకమ్‌ । 
శ్రీ (యంత్రము పేరు) యంత్రస్య చైతన్యతా సిద్ద్యర్ణే జపే వినియోగః అం ఆం 
ఇం ఈం ఉం ఊం ఏం ఐం ఓం బాం అం ఆః ఇతి వన్లేన షడంగ న్యాసమ్‌ 
కుర్యాత్‌ ॥1 


ధ్యానము :- 
శ్లో హసై : పద్మమ్‌ రధాంగమ్‌ గుణమధ హరిణమ్‌ పుస్తకమ్‌ వర్షమాలామ్‌ 
టం కం శుభ్రమ్‌ కసాలమ్‌ వర మమృత లసద్దేమ కుంభమ్‌ వహంతీమ్‌। 
ముక్తా విద్యు త్సయోద స్ఫటిక నవ జపా బంధురైః పంచ వకైః । 
'త్రక్షై ర్వక్షోజ నమ్రామ్‌ సకల శశి నిభామ్‌ శారదామ్‌ తాం నమామి ॥ 
౫ (ఈ క్రింది తెలిపిన బీజాక్షరములకు ముంద “ఓం ఐం హ్రీం శ్రీం” 
అని కలపి చదువుచు - ఆయా యంత్ర స్థానము లందు అక్షతలను 


చల్లుచుండవలెను) 
ఓంబంహీశ్రీం అం నివృత్తి కలా నూవావాయామి నను; శెరసి 
క ఆం ప్రతిష్టా స శ్‌ ” ముఖవృత్తే 
ఇ aa విద్యా > ఇ " దక్షనేతే 
శ్ర ఈం శాంతి క్ష్‌ వ్‌ " వామనేత్రే 
ర ఉం ఇందిరా జ జై " దక్షకర్లే 
క ఊం దీపికా శ క్లో ” వామకర్ణే 
శ బుం రేచికా క్త a " దక్షిణానాసికామ్‌ 
అ బుకాం మోచికా జ్జ లే " వామనాసికామ్‌ 
క లుం పరా అ జ * దక్షకపోఠే 
క్‌ లూం సూక్ష్మా జ న్‌ = వామకపోలే 
k ఏం సూక్షామృత " " x " ఒష్టీ 
కై ఐం జ్ఞానా న గ్ల = అధరే 
శ ఓం జ్ఞానామృతా ” క్ష " ఊర్హ్వదంతేషు 
> బాం అప్యాయనీ ” ఖ్‌ " అధోదంతేషు 
ల అం... వ్యాపినీ వ్‌ జై " జిహ్వాయామ్‌ 


[I ] 


ఓంఐంహ్రీశ్రీం అవ 


న కం 
వ ఖం 
వ గం 
ఖ్‌ "ఘం 
జే జం 
[ చం 
అ ఛం 
న్‌ జం 
స రుం 
" అ 
శ్ర టం 
న్‌ రం 
క డం 
ఇ ఢం 
జ ణం 
జ తం 
గ్‌ ధం 
అ దం 
- ధం 
నం 
ఇ ఫం 
a బం 
అ భం 
ణా మం 
స యం 
న రం 
త లం 
లే వం 
ళ్‌ శం 
సై షం 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


వ్యోమరూపా కళా మావాహయామి నమః అస్యవివరే 


స్పష్టై 


" దక్షబాహుమూలే 


" దక్షకూర్చరి 

" దక్షమణిబంధే 

”  ద్యకరాంగుళీమూలే 
= దక్హరాంగళ్ళగ్రే 

* వామ బాహు మూలే 
* వానుకూర్భరి 

= వామమణిబందే 

= వాముకూంసళీ నూలే 
” వానుకరాంగుళ్యగ్రే 
"” దక్లోరుమూలే 

= దక్ష జానునీ 

" దక్షగుల్సే 

*  ద్యపాదాంసభళీమూలే 


”  దక్షపాదాంగుళ్యగ్రే 
” వామోరుమూలే 
* వామ జానునీ 

” వానుగుల్ఫే 

” వామపాదాంసళీమూలే 
"  వానుపొదాంగుళ్యగ్రే 


"దక్ష పారే 

=" వాను పార్చే 

" వృష్టి 

* వాభే 

” జరరౌ 

= హృదయే 

* దక్షాంసే 

" కుది 

* వామాంసే 

* వృాదయాది 
దక్ష కరాగ్రాన్తమ్‌ 

" హృదయాది 
వామకరా (గ్రాన్తమ్‌ 

" హృదయాది 


దక్ష షాదాగ్రాన్తమ్‌ 


—————— [7] 


సమగ్రయంత్ర రత్నాకరము 


ఓం ఐం హ్రీశ్రీం హం అరుణా కళా మావాహయామి నమః హృదయాది 
వామ పాదాగ్రాన్తమ్‌ 

క ళం... అసితా శ గ్ర ” హృదయాది 
నాభ్యంతరమ్‌ 

న క్షం అనవ్హా స్ట స " హృదయాది 
మూర్దాంతమ్‌ 


ఓమ్‌ (ప్రణోదేవీ సరస్వతీ వాజేభి ర్వాజనీవతి ధీనామ విద్రయవత్‌ (త్రివారమ్‌ పరిత్వా) 


ఓం (బ్రహ్మాత్మన్‌ వదసృజత తదాకొమ యాత సమాత్మనా పద్యేయేతి ......... యఏవం 
వేద ॥ 


12. కుశ గ్రంథి మంత్రము 


* (ఈ క్రియకు సూచన : ఎనిమిది దర్భలను తూర్పు కొసలుగా చేతగైకొని 
క్రింద తెల్పిన మంత్రమునుచ్చరించుచూ, తూర్పు ముడి ఉండు విధముగా 
యంత్రమునకు కట్టవలెను. మరల ఎనిమిది దర్భలను ఉత్తరాగ్రముగా 
చేతగ్రైకొని - రెండవ మం;త్రమునుచ్చరించుచూ - ఉత్తరముగా ముడి 
ఉండునటుల యం('త్రమునకు కట్టవలయును) 

1 మంత్రము: ఓమ్‌ బృహత్సామ క్షత్ర భృద్వృద్ద వృష్టి యంత్రిష్టు భౌజ శ్చుభిత 
ముగ్రవీరమ్‌ ఇంద్ర స్తోమేన పంచదశేన మధ్యమిదమ్‌ వాతేన 
సగరేణ రక్ష ॥ 


2, మంత్రము : ఓమ్‌ విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయా చ కర్ణనుఘవన్నిం ద్ర 
సున్వతే పారానతమ్‌ యత్పురుషమ్‌ భృతమ్‌ వ స్వపావృణో 
శృరభాయ బుషి బంధవే 

శ్లో ॥ సర్వ దేవమయా చిన్వసర్వ ఉత్నోజ్వులాకృతే। 
యావచ్చంద్రశ్చ సూర్యచ్చ తావదత్ర స్టిరోభవ ॥ 
(పుష్పములను, అక్షితలను యం(త్రముపై నుంచి నమస్కరించవలయును) 
ఇంతదనుక తెలియజేసిన క్రియ అంతయు యం(త్రమునకు యధావిధిగా 
జరుపవలసిన సంస్కార ప్రక్రియ మాత్రమే. కుశగ్రంథి సంస్కారముతో పూర్తియెన 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
పిదపనే యం(త్రమునకు పురుషసూక్త శ్రీ సూక్త విధానముతో నియమింపబడిన 
దినములు నిత్య షోడశోపచార పూజలను గావింపవలయును. యం(త్రమునకు 
బలమును వృద్ది చేయుటకై - ఆయా యంత్రములకు సంబంధించిన మూల 
మం(త్రమును అత్యంత దీక్షా నియమములతో నిత్యము జపించి యంత్రార్చణ 
గావించవలయును. 


జప సంఖ్య : యం;త్రమునకు నియుక్తమైన మూల మంత్రమును :- 
1 మంత్రాక్షరముల సంఖ్య ఎంతయో అన్ని లక్షల సారు జపించిన - ఉత్తమము 
2. ఐదు లక్షల సార్టు - మధ్యమము 
3. లక్షసార్హు జపించుట - సాధారణ జపము 


ఈ పై జప, పూజాదులు కనీసము 40 రోజులు అనగా ఒక మండలము, 
లేదా కనీసం 11 రోజులు జరిపి యంట్రార్బితము గావించవలెను. ఇట్లు యధావిధి 
నిర్వహించిన (క్రియా మూలమున సంకల్పిత ఫలములను శీను గతిని 
'ప్రసాదించుటకు సమర్ధవంతములై నుండగలవు. 


ఓం ఓం ఓం ఓం ఓం 
సమస్త నన్మంగళానిభవంతు. 


సమగ్రయంత్ర రత్నాకరము 
యంత్రము స్టాపించు ప్రదేశములు 


ఆగమ శాస్తాను వచనము సర్వ సాధారణముగా ప్రతి యంత్రమును - 
తమ గృహము నందలి ఈశాన్య భాగమున శ్యాస్త విధిగా, స్థాపించుకొన వచ్చును. 


కాని, కొన్ని గృహములందు, వివిధ రకములైన దోషములుండవచ్చును. 
కావున, తత్‌దోష నివారణార్హము, దానికి సంబంధించిన యంత్రమును, ఆయా 
ప్రత్యేక స్థానములందు ప్రత్‌ష్టింపవలయునని కూడా శాస్త్ర ప్రమాణము కలదు. 
వాటి వివరములు కొన్ని సూచించడమైనది. 


వాస్తు బ్రహ్మ యం(త్రమును, మత్స్య యంత్రమును గృహగర్భమునందలి 
మధ్య ప్రదేశమున (ప్రతిష్టాపించుట ఉత్తమమైన దనియు, ఈశాన్య భాగమున 
ద్వితీయ పక్షమనియు నెజంగవలెను. మహాలక్ష్మీ యంత్రమును తూర్పు 
భాగమందును, ఇం(ద్ర యం(త్రమును- నింహ ద్వారమునకు గల పై 
భాగమునందును, రుద్ర సంబంధిత యం/త్రములను ఉత్తర దిశయందును, 
సుబ్రహ్మణ్య, గణపతి, _ఆంజనేయ - యం(త్రములను దక్షిణ దిశయందును, 
విష్ణు నంబంధిత యం్యతములను - వళ్చివు దిశ యందును 
స్థాపించుకొనవచ్చునని శాస్త్ర ప్రమాణము. 


యంత్రస్థాపన - శుభ సమయములు 


ఆయనములు : ఉత్తరాయణమునందు (అనగా సూర్యుడు మకరరాశి 
ప్రవేశము నుండి) యంత్ర స్థాపన చాల యోగ్యమని, కొన్ని యంత్రములకు 
దక్షిణాయనము (అనగా సూర్యుడు కటకరాళి (ప్రవేశానంతరము) కూడా (ప్రశస్తము, 
యోగ్యమనియు తెలియనగును. 


దక్షిణాయణము నందు - గాయత్రి, భద్రకాళి, శూలీనీ దుర్గ చండీ, 
మృత్యుంజయ, ఆంజనేయ, సుదర్శన, రుద్ర, ఇంద్ర, శీతలా, మొదలుగా గల 
యంత్రములకు యోగ్యమైనది. యంత్ర స్థాపనకు పగలు పూర్వాహ్నమే యోగ్యమైన 
కాలము. 


మాసములు :- 1. ఉత్తమము :- చ్వైత్ర, వైశాఖ, శ్రావణ, ఆశ్వీజ, కార్తీక, మాఘ, 


ఫాల్గుణ మాసములు. 
2. మధ్యమము : జేషస్ట ఆషాఢములు 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
తిథులు :- 1 శుక్ల పక్ష తదియ నుండి కృష్ణపక్ష (బహుళ) దశమి వరకు 
అత్యంతయోగ ప్రదములు 
2. తదియ, పంచమి, నప్తమి, అష్టమి, దశమి, ఏకాదళి, 
త్రయోదశి, పూర్ణిమ తిథులు శుభ ప్రదమైనవి. 


వారములు : ఆది, సోమ, బుధ, గురు, శుక్ర వారములు అత్యుత్తమమైనవి. 


నక్షత్రములు : రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, చిత్త, స్వాతి, 
అనూరాధ, ఉ॥ షాఢ, ధనిష్ట, శతభిషము, ఊ॥భాద్ర, రేవతి నక్షత్రములు 
ఉత్తమమైనవని శాస్త్ర ప్రమాణము. 

అగ్టములు : వృషభ, మిధున, సింహ, కన్య, ధనుస్సు, కుంభ మీనములు 
యోగ్యములు. 


_ ముహూర్తము యజమానికి తారాబల, చంద్ర బల యుక్తముతో, లగ్నము 
పంచక రహితమై యుండవలయును. ముఖ్యముగా ముహూర్త లగ్నమునకు - 
8వరాశి యందు కుజుడు, ఆరవ రాశి యందు శుక్రుడు మరియు పన్నెండవ 
అనగా లగ్నాత్తు వ్యయస్థానమున సూర్యుడును ఉండరాదు. లగ్నాత్తు కేంద్ర 
కోణములందు శుభ (గ్రహములును, 3,6,11 స్థానముల యందు పాపగ్రహములు 
ఉండవలెనని ప్రమాణము. 


నిషిద్ద కాలము : శూన్య, అధిక మాసముల యందును, మూఢమి, 
కర్తరిల యందు, వర్ద దుర్మూహుర్తాదులందు, వృశ్చిక, మేష తుల, మకర, 
అగ్నములందును, సంధ్యా కాలము, సంవత్సర సూతకం, భార్య బహిష్టు సమయ 
మందును, భార్య 6వనెల గర్భిణిగా నున్నపుడు జాతాశౌచ, మృతశౌచ 
సమయములందును యంత్ర స్థాపనకు నిషిద్దములు - చేయరాదు. 


యంత్రము - పోడశోపచార పూజ విధము 


అదౌ దీపా రాధనమ్‌ కృత్వా ॥ 


(ముందుగా దీపారాధన జేసి - నమస్కరించి ఇంతకు ముందు - యంత్ర 
సంస్కార భాగమున తెల్పిన విధముగా “సంకల్పము” ను చేయవలయును. 
పిదప (క్రింది విధముగా గణపతి ధ్యానము చేయవలయును. 


సమగ్రయంత్ర రత్మాకరము 
గణపతి ధ్యానమం(త్రము : ఓం గణానామ్‌ త్వా గణపతిగ్‌మ్‌ హవా మహే 
కవిమ్‌ కవినా ముపమశ్రవస్తమమ్‌ : జ్యేష్ట రాజమ్‌ (బ్రహ్మణాన్‌ |బ్రహ్మణ స్పత 
అన శృణ్యన్నూతి బిస్సీద సాధనమ్‌ | ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యానమ్‌ 
సమర్పయామి - (అని గణపతికి నమస్కరించవలయును) 


సూచన : “యంత్రము” అని వచ్చిన ప్రతి చోట ఆ యంత్రము యొక్క పేరును. 
చెప్పవలెను. .............. యంత్ర పూజామ్‌ గత్వేన తదంగ కలశా రాధనమ్‌ కరిష్యే” 


కలశపూజ 
కలశమ్‌ గంధ పుష్పాక్షతై రభ్యర్చ శుద్ద జలం పూరయిత్వా( అని చెప్పుచూ 
- ఒక పాత్ర యందు మంచి నీటిని తీసుకొని, దానిని పుష్ప, అక్షతలతో 
అలంకరించి - ఈ దిగువ మంత్రముతో అభిమంత్రించవలెను) 
శ్లో ॥ కలశస్య ముఖే విష్ణుమ్‌ కంఠే రుద్ర సృమాథ్రితః | 
మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్కృతా: ॥ 
కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా । 
బుుగ్వేదో...ధ యుజర్వేద స్పామవేదో హ్యధర్వణ: 
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః ॥ 
మంత్రము : ఆ కలశేషు ధావతి పవిత్రే పరిష్యతే ఉన్నై ర్యజ్ణేషు వర్హతే ॥ కలశోదకేన 
పూజాద్రవ్యాణి, దేవ మాత్మానమ్‌ చ సంప్రోక్ష్య॥ (అని చెప్పుచు, 
కలశము నందు నీటిని యంత్రము పైన, పూజా ద్రవ్యములపైన 
తనపైన చల్టుకొనవలయును,).......౨ యంత్ర దేవతాభ్యోనమః 
1 షోడశోపచార పూజాం కరెప్వే ॥ (అని నీటిని తాకనలయును) 


యంత్ర ధ్యానము 


ఓం యంత్ర రాజాయ విద్మహే ! మహా యం'త్రాయ ధీమహి । తన్నో యంత్ర 
ప్రచోదయాత్‌ 11 


(ఇక్కడ పై మంత్రము తర్వాత, ఏయం[త్రమో ఆ యంత్ర సంబంధిత 
“ధ్యాన” క్టోకమును చదువవలెను.) 


శ్రీధర వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
ఆవాహనము 
ఓమ్‌ సహస్ర శ్రీర్నా పురుషః సహస్రాక్ష స్పహస్రపాత్‌। 
స భూమిమ్‌ విశ్వతో వృత్వా అత్య తిష్ట ద్దశాంగులం॥ 
ఓం హిరణ్య వర్ణామ్‌ హరిణీమ్‌ సువర్ణ రజత (స్రజామ్‌ చంద్రాం 

హిరణ్మయామ్‌ లక్ష్మీమ్‌ జాతవేదో మహావహ..................... యంత్ర దేవతాభ్యోన్నమ: 
। ఆవాహనం నమర్పయామి (అని యం్యతము మోద వుష్పాక్షతలు 
ఉంచవలయును) 


సింహాసనము 


ఓం పురుష ఏ వేదగమ్‌ సర్వమ్‌ యద్భూతమ్‌ యచ్చ భవ్యమ్‌ ఉతామృతత్వ 
స్యేశానః యదన్నే నాతిరోహతి ఓం తాంమ్మ ఆవహ జాతవేదో లక్ష్మీ 
మనపగామనీమ్‌ । యస్యాం హిరణ్య విన్హేయమ్‌ గామశ్వమ్‌ పురుషానహమ్‌ ॥ 


అవ మలాల (యంత్ర దేవతోభ్యోన్నమః సింహాసనమ్‌ సమర్పయామి 


= (అని అక్షతలు చల్లవలయును) 
అర్ధము 


ఓమ్‌ ఏ తావానస్య మహిమా అతోజ్యా యగశ్చ పూరుషః పాదోస్య 
విశ్వాభూతాని (త్రిపాదస్యా మృతందివి ॥ ఓమ్‌ అశ్చ పూర్వామ్‌ రథ మధ్యామ్‌ 
హస్తినాద (ప్రబోధినీమ్‌ (శ్రియందేవీ ముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతామ్‌ ॥ 
పతా యంత్ర దేవతా భ్యోనమః - అర్హ్యమ్‌ సమర్పయామి - (అని 
యంత్రం మోద నీరు చల్లవలెను) 


పాద్యము 
ఓం (త్రిపా దూర్హ ఉదై త్పురషః పాదో ... స్యేహ భవాత్ప్సునః తతో విప్వవ్య 
క్రామాత్‌ సాశనా నశనే అభి॥ ఓం కాంసోస్మితామ్‌ హిరణ్య (ప్రాకారా మార్ర్రాం 
జ్వలన్రీమ్‌ తృప్పామ్‌ తర్చ యంతీమ్‌ పద్మేస్టితామ్‌ పద్మ వర్ణామ్‌ తా మిహోపహ్వయే 
శ్రియమ్‌ ॥ ౦ యంత్ర దేవతాభ్యోనమః - పాద్యం సమర్పయామి (మరల 


ఉదకము చల్లవలెను) 


సమగ్రయంత్ర రత్నాకరము 


ఆచమనీయము 


ఓమ్‌ తస్మా ద్విరాడ జాయత విరాజో అధి పూరుషః సజాతో అత్యరిచ్యత 
పశ్చాద్భూమి నుధోపుర: ॥ 

ఓం చంథ్దాం ప్రభాసామ్‌ యశసా జ్వలన్తీమ్‌ శ్రియం లోకే దేవజుష్టా ముదారామ్‌ 
తామ్‌ పద్మినీ మీమ్‌ శరణ మహమ్‌ 'ప్రపద్యే...లక్ష్మీర్యేన శ్యతామ్‌ త్వామ్‌ వృణే ॥ 
న ee Ne యంత్ర దేవతాభ్యోనమః ఆచమనీయం సమర్పయామి - (అని 
మరల ఉదకమును చల్లవలెను). 


మధుపర్కము 
ఓం యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞ మతన్వత వసన్హో అస్యాసీదాజ్యమ్‌ గ్రీష్మ 
ఇధ్మళ్ళరద్ధవి: ॥ 
ఓమ్‌ ఆదిత్య వల్లే తపసో... ధి జాతో వనస్పతి స్థన వృక్షో ... ధ బిల్వః తస్య 
ఫలాని తపసొనుదంతు మాయాంత రాయాశ్చ బాహ్య అలక్ష్మీ: ॥ 


ree యంత్ర దేనతాభ్యో నమః మధుపర్కమ్‌ సమర్పయామి ॥ (అని 
ప్రత్తితో చేసిన మధుపర్కంను యంత్రము మోద ఉంచవలెను.) 


స్నానము 
ఓమ్‌ సప్తాస్యాస న్పరిధయ: త్రిస్సప్త సమిధః కృతాః దేవా యద్యజ్ఞమ్‌ తన్వానాః 
అబద్న న్పురుషమ్‌ పశుమ్‌ ॥ 
ఓమ్‌ ఉపైతు నూమ్‌ దేవన సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాతుర్భూతో... స్మి 


రాగ్రే. ...స్మిన్‌ కీర్తి మృద్దిమ్‌ దదాతు మే ॥ (అని పంచామృతులుగాని, నీటిని గాని 
యం(త్రము మోద చల్లవలయును,)...................యంత్ర దేవతాభ్యోనమః స్నానమ్‌ 


సమర్పయామి ॥ 
వస్త్రము 


ఓమ్‌ తమ్‌ యజ్ఞమ్‌ బర్‌హిషి ప్రోక్షన్‌ పురుషమ్‌ జాత మగ్రతమ్‌ 1 తేనదేవా 
అయజంత సాధ్యా బుషయశ్చయే un 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
ఓం క్షుత్పిపాసా ... మలామ్‌ జేష్టా మలక్ష్మీ ర్నా శయామ్యహమ్‌ అభూతి మ 
సమృద్దిమ్‌ చ సర్వా న్నిర్హుదమే గృహాత్‌ ॥ 


iiss యంత్ర దేవతాభ్యోనమః వస్త్రం సమర్పయామి 
యజ్ఞోపవీతము 
ఓం తస్మా ద్వజ్ఞా త్సర్వ హుతః సంభృతమ్‌ | పృషదాజ్యమ్‌ పశూగ్‌ స్తాగ్‌శ్చక్రే 
వాయవ్యాన్‌ ఆరణ్యా న్రామాశ్చ యే॥ 


ఓం గంధ ద్వారామ్‌ దురాధర్నామ్‌ నిత్య పుష్పామ్‌ కరీషిణీమ్‌ ఈశ్వరీగ్‌మ్‌ 
సర్వభూతనాం తామి హోసహ్వయే (శ్రియమ్‌ ॥ 


.యం(త్ర దేవతాభ్యోన్నమః యజ్ఞోపవీతమ్‌ సమర్పయామి. 


శ్రీగంధము 


ఓమ్‌ తస్మా దశ్వా అజాయన్త ఏకేచో భయాదతః గావోహ జజ్ఞిరే 
తస్మాత్‌ తస్మాజ్ఞాతా అజావయ: ॥ 


ఓమ్‌ మనసః కాకుమూ కూతిమ్‌ వా చ స్పత్య మశీమహి పశూనాగ్‌మ్‌ 


రూస 'మన్నన్య మయిశ్రీ (శయతామ్‌ యశః ॥ . ._యం(త్ర 
దేవాతాభ్యోనమః దివ్య శ్రీ చందనం సమర్పయామి ॥ 

ఈ (క్రింది మంత్రములు చదువుచు పుష్పములు, అక్షతలతో 
పూజించవలెను. 
ఓమ్‌ భూః ఎంఐ. యంత్రాయ నమః పుష్పాక్షతై పూజయామి 
ఓమ్‌ భువః జ న్‌ క 
ఒగ్‌మ్‌ సువః త శ్‌ 
ఓమ్‌ మహః 
ఓమ్‌ జనః. అ అ గ్‌ ల 
కమ్‌ తపక యు ul 
ఓగ్‌మ్‌ సత్యం లలల న్న 


సమగ్రయంత్ర రత్నాకరము 
ఈ (క్రింది నామములతో యంత్రమును వువ్పములు, అక్షతలతో 
పూజించవలయును. 


ఓం (బ్రహ్మణేనమః 1 ఓం విష్ణవే నమః । ఓం రుద్రాయ నమః 1 

ఒం సత్యాయ నమః 1 ఓం జ్ఞానాయ నమః | ఓం ఐంకారయ నమః । 
ఒం హ్రీంకారాయ నమః | ఓం శ్రీంకారాయనమః ఓం క్షీంకారాయ నమః 
ఓం సౌఃకారాయ నమః ।; ఓం మాయామ నమః 

ఓం పాశాయ నమః । ఓం అంకుశాయ నమః 1 

ఓం చశక్రాయ నమః । ఓం వరదాయ నమః । ఓం అభయాయ నమః । 
ఓం ఇంద్రాయ నమః । ఓం అగ్నయే నమః | 

ఓం యమాయ నమః ; ఓం నైబుతయే నమః । 

ఓం వరుణాయ నమః । ఓం వాయవే నమః । 

ఓం కుబేరాయ నమః । ఓం ఈశానాయ నమః । 

ఓం ఊర్హ్వృపురుషాయ నమః | ఓం పృథివ్యై నమః । 

ఓం నారాయణాయ నమః | ఓం రూపాయ నమః । 

ఓం శబ్దాయ నమః । ఓం స్పర్శాయ నమః | 

ఓం రసాయ నమః ! ఓం గంథాయ నమః । 

ఓం వాగ్మినే నమః । ఓం పాణినే నమః । ఓం పాదాయ ననుః । 

ఓం పాయవేనమః । ఓం ఉపస్తాయ నమః । 

ఓం మానసాయ నమః ! ఓం బుద్దయే నమః 1 

ఓం చిత్సాయ నమః ।; ఓం అహంకారాయ నమః । 

ఓం సర్వ్వతన్మా(త్రాయ నమః ! ఓం అం నమః 

ఓం ఆం నమః ! ఓం ఇం నమః । ఓం ఈ నమః । 


ఓం ఉం నమః। ఓం ఊం నమః! ....0440040002220002200020000000200002086542022560444024 ఓం క్షం 
నమః ॥ 


యంత్ర దేవాతా భ్యోనమః | నానా విధ పరిమళ పత్ర 
పుష్పాక్షతాని సమర్పయామి 1! 


ధూపము 
ఓం యత్పురుషమ్‌ వ్యదధు: కతిధావ్య కల్పయన్‌ ముఖమ్‌ కిమస్యకౌ 
బాహుకా ఊరూ పాదా ఉచ్యతే ॥ 


ననా కా 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రె 
ఓం కర్దమేన (ప్రజాభూతా మయిసంభవ కద్దను శ్రియమ్‌ వాసయమే కులే 
నూతరమ్‌ పద్మ మాలినీమ్‌॥ 


వంటని యంత్ర దేవతాభ్యో నమః ధూపమా(గ్రాపయామి 1 
తపము 


ఓం బ్రాహ్మణో ... స్య ముఖ మాసీత్‌ బాహు రాజ్యనః కృతః ఊరూ 
తధస్య యవ్వైశ్యః పద్భ్యాగమ్‌ శూద్రో అజాయత ॥ ఓమ్‌ ఆపః స్రజంతు స్నిగ్ధాని 
' చిక్షీత వసమే గృహే నిచ దేవీమ్‌ మాతరమ్‌ శ్రియమ్‌ వాసయమే కులే॥ 


తత పపటు యంత్ర దేవతాభ్యో నమః దీపం సమర్పయామి ॥ 


నైవేద్యము 


ఓం చంద్రమా మనసో జాతః చ సూర్యో అజాయత ముఖా దింధ్ర శ్చాగ్గిశ్ళ 
ప్రాణాద్వాయు రజాయత ॥ ఓమ్‌ ఆర్హామ్‌ పుష్కరిణీమ్‌ పుష్టిమ్‌ పవి 
పద్మమాలినీమ్‌ సూర్యామ్‌ హిరణ్మాయీమ్‌ లక్ష్మీమ్‌ జాతవేదో మహనహా॥ 
జక యంత్ర దేవతాభ్యోనమః నైవేద్యమ్‌ సమర్పయామి॥ 
(నివేదనగా - నారికేళము, కదళీఫలము, పాయసములను - నివేదించవలెను) 


తాంబూలము 


ఓం నాభ్యా ఆసీ దంతరిక్షమ్‌ శీర్మోద్యా సమువర్తత పద్భ్యామ్‌ భూమిర్దిశ 
శ్యోత్రాత్‌ ఉధా అజాన్‌ అకల్పయన్‌ ॥ ఓమ్‌ ఆర్రామ్‌ యః కరిణీమ్‌ యష్టి! 
సువర్ణామ్‌ హేమ మాలినీమ్‌ చన్రామ్‌ హిరణ్మయీమ్‌ లక్ష్మీమ్‌ జాతవేదో మమ 
ఆవాహ ॥ 


.. యంత్ర దేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి ॥ 


నీరాజనము 


ఓం వేదాహమేతమ్‌ పురుషమ్‌ మహంతమ్‌ ఆదిత్య వర్లమ్‌ తమసస్తు 
పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా... భివదన్‌ యదాస్తే ॥ ఓం 
తొంమ్మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనప గామినీమ్‌ యస్యామ్‌ హిరణ్యమ్‌ విన్హేయమ్‌ 
ప్రభూతమ్‌ గావో దాస్యోస్యాన్‌ విన్హేయమ్‌ పురుషా... నహమ్‌! 


యంత్ర దేవతాభ్యో నమః కర్పూర ఆనంద నీరాజనం 


సమగ్రయంత్ర రత్నాకరము 


మంత్ర వుష్టము 
ఓమ్‌ధాతా పురస్తా ద్యముదాజహార శక్రప్ర । విద్యాన్‌ ప్రదిశశ్చత(స్రః 
తమేవమ్‌ విద్యా నమృత ఇహ భవతి నాన్యపంధా అయనాయ విద్యతే ॥ ఓమ్‌ 
సహ[ప్ర పరమాదేవి శతమూలా శతంకురా స్వరగమ్‌ హరతు మే సాపమ్‌ దూర్వా 
దుస్వవ్న నాశని॥ 
.. యంత్ర దేవతాభ్యో నమః సువర్ల దివ్య మంత్ర పుష్పమ్‌ 
సమర్పయామి ! 
ఆత్మప్రదక్షిణ నమస్కారము 
ఓమ్‌ ఉద్యంత మస్తమ్‌ యమ్‌ తనూదిత్య మభిధ్యాయన్‌ కుర్వన్‌ 
బ్రాహ్మణో విద్వాన్‌ సకలమ్‌ భద్రముశ్నుతే .. సా వాదిత్యో (బ్రహ్మేతి బ్రహ్మైవసన్‌ 
బ్రహ్మప్యేతి య ఏవమ్‌ వేద అసా వాదిత్యో (బ్రహ్మా ॥ 
శ్లో ॥ ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తధా। 
పద్భ్యామ్‌ కరాభ్యామ్‌ కర్ణాభ్యామ్‌ ప్రణామో.. ష్టాంగ ఉచ్యతే ॥ 


పంట యం(త్రదేవతా భ్యోనమః ఆత్మ (ప్రదక్షిణ నమస్కారాన్‌ 
సమర్పయామి !! 


ఉపచారములు 
.... యం(త్రదేవాతాభ్యో నమః ! ఛత్రమ్‌ ధారయామి ! చామరమ్‌ 
పేచయామ 1 అశ్యానారోహయామి | గజానారోహయామి । నృత్యమ్‌ దర్శయామి 
! గీతమ్‌ (శ్రావయామి వాద్యం ఘోషయామి రాజోపచార, శక్ష్యోపచార, భక్తోపచారన్‌ 
సమర్పయామి (అని పుష్పాక్షతలను చల్లవలెను) 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


అర్హణము 


లు 
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా (క్రియా దిషు. న్యూనమ్‌ 
సంపూర్షతా యాన్తి సద్యోవన్లే జనార్దనమ్‌ మంత్ర హీనమ్‌ (క్రియాహీనమ్‌ 
భక్తిీహీనమ్‌ తు యద్భవేత్‌ తత్సర్వమ్‌ క్షమ్యతామ్‌ దేవ పరిపూర్లమ్‌ తదస్తుతే ॥ 


అనేన శ్రీసూక్త పురుషసూక్త విధానేన.......... యంత్ర దేవతా షోడశోపచార పూజనేన 
భగవాన్‌ సర్వాత్మక ఏతతృలమ్‌............ యం(త్రదేవతార్పణ మస్తు ॥ 


(అనుచు అక్షతలు, పుష్పములు, నీరును వదలవలెను) 


శ్లో! కాయేన వాచా మనసేంద్రి యైర్వా బుద్దాత్మనావా ప్రకృతే స్వభావాత్‌ ॥ 
కరోమి యద్య త్పకలమ్‌ పరస్మై శ్రీమన్నారాయణేతి సమర్పయామి ॥ 


జపము - ధారాదత్తము 


ఆయా యం(త్రములకు సంబంధించిన మంత్ర జపము జరిపిన పిమ్మట 
- పుష్పాక్షతలను, జలమును చేతిలోనికి తీసుకుని - ఈ (క్రింద చేప్పిన మంత్రము 
చదువుచూ - యం(త్రము మీద వదులవలెను 


గోత్రస్య. యటం నామధేయస్య పూర్వోక్త సంకల్ప (ప్రకారేణ ఇష్ట 
కామ్యార్థ సిద్ద్యర్ణమ్‌ మయాచరిత ................ మంత్ర జపేన ....... యం(త్రస్య 
(ప్రాణ జీవ బల తేజో వివర్ధన సిద్దిరస్తు । యంత్ర (ప్రకాశనమస్తు ! యజమానస్య 
మనోరథ ఫలసిద్దిరస్తు ॥ 


ఓం శాంతి : శాంతి : శాంతి : 
నమస్త నన్న '్రంగళాని భవంతు 


య్‌ 


సమగ్రయంత్ర రత్నాకరము 


1.శ్రీలక్షే గణపతి యంత్రము 


మూల మంత్రము :- ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వ = 
జనంమే వశమానయ స్వాహా ! 


యంత్ర నిర్మాణము : ఈ యంత్రమును 5" ౫ 5" సైజు గల రాగిరేకు 
మోదగాని, వెండి రేకు మోద గాని పై విధముగా నిర్మించవలయును. 
(1 


పూజ విధి : యంత్రమును శాసస్తోక్తముగా శుద్ది చేయవలెను. అటు పిమ్మట 
యంత్రమునకు (ప్రాణ (ప్రతిష్ట విధి విధానములన్నియు జరుపవలెను. 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
అటు పిమ్మట యంత్రమునకు 40 రోజులు (మండలము) మూల 
మంత్రమును జపించి, హోమము చేయవలెను. 


హోమము : తెల్లజిల్లేడు (శ్వేతార్కము) హోమ చూర్ణము, ఆవు నేయికలిపి, 
చతురస్ర హోమ కుండలి యందు 516 సార్టు మూల మంత్రముతో హోమమును 
చేయవలెను. ఈ విధముగా 40 రోజులు చేయవలెను. 


చివరి రోజున బ్రాహ్మణులకు, వారి వారి శక్తి కొలది సంతర్పణ చేయ 
వలయును. శక్తి కొలది దానములు చేయవలెను. పిదప యం('త్రమును 
గృహమునందుగాని, వ్యాపార స్థలమందుగాని ఉంచి, నిత్యము పంచ పూజలు 
నిర్వహించవలయును. 


తర్పణము : గణపతి తర్పణ ప్రియుడు. జప, హోమానంతరం తర్పణము 
చేయవలెను. i 


1. మొదటిగా, ముందు చెప్పిన మూల మంత్రము చెప్పి దాని చివర “ శ్రీ 
మహాగణపతిం తర్పయామి” అని చెప్పి 12 మార్జు తర్పణమును, 
2. తరువాత మూలమం(త్రము నందలి (ప్రతి అక్షరము చివర “స్వాహా” అని 
చేర్చి “ శ్రీ మహా గణపతిం తర్పయామి” అని చెప్పి 4 సార్లును, మరల 
3. మూలమం(త్రము చివర “ శ్రీ మహా గణపతిం తర్పయామి'' అని చెప్పి 4 
సొర్టును తర్పణము చేయవలయును. 
ఫలము : ఈ యంత్రము చాలా మహిమాన్వితమైనది, సర్వ దోషములు 
నివారించగల శక్తి గలదనియు శాస్త ప్రమాణము. ధనప్రాప్తి, విజ్ఞాన ప్రాప్తి, సకల 
విద్యా ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి మొదలగు శుభములు చేకూరును. 
సూచన : తర్పణము కొరకు శుద్ద జలమునుగాని, పాలనుగాని తీసుకొని దాని 
యందు గంధ పుష్పాక్షతలను కలుపవలెను. 


xX 


ల న 


సమగ్రయంత్ర రత్నాకరము 


2. సుబ్రహ్మణ్యేశ్వర యంత్రము 


మూల మంత్రము :- 
1 ఓం సాం శరవణ భవ (అష్టాక్షరి) 


2. ఓం శరవణభవాయ హే నాగరాజాయ మమదేహే సర్వ వంధ్యాది రోగాన్‌ 
నాశయ నాశయ వజ్ర దేహం కురు కురు సంతానం దేహి దేహి సకల 
కార్యాణి సాధయ సాధయ ఫట్‌ స్వాహా 

సుబ్రహ్మణ్య గాయత్రి :- ఓం తత్పురుషాయ విద్మహే మహా సేనాయ ధీమహి 
తన్నో : షణ్ముఖ ప్రచోదయాత్‌ ॥ 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రే 
1 యంత్రమును 5" ౫5'"' సైజురాగి, లేక వెండి రేకు మొద అక్షర రూపమున 
నిర్మించవలయును. 


యంత్ర పూజా విధి :- యధావిధిగా, యంత్ర నిర్మాణమైన పిదప, యంత్ర 
సంస్కారములు, (ప్రాణప్రతిష్ట గావించి, నియమ, నిష్టలతో 40 రోజులు అనగా 
మండలము రోజులు శా(స్తోక్తముగా పూజించాలి మూల మంత్రమును రోజుకు 
216 పర్యాయములు జపించవలయును. జపమునకు - నాగముష్టి నాగమల్లి 
పూసల మాలతో జపించవలెను. 


పిదప, నాగమల్లి, నాగముష్టి పుల్లలతో ఒకే రోజున హోమమును 216 
మార్చు చేయవలెను, ఆఖరి రోజున కూడ చేయవచ్చును, 


చివరి రోజున 6 గురు బాలురకు భోజన, వ(స్తాదులు సమర్పించి 
పూజించవలయును. 


సూచన :- ఈ యంత్ర పూజాదులకు “దీక్ష” చాలా ముఖ్యమైనది. ఎంతటి 
కఠోరమైన దీక్ష నవలంబించిన అంత శుభ పలముల నొందగలము. భూశయనము, 
(బ్రహ్మచర్యము, ఉపనాసము చాల ముఖ్యమైన నియమములు. ఎట్టి పరిస్థితులలోను 
మంచము మోద కూర్చోనుటగాని, పరుండుటగాని చేయ కూడదు. 


ఫలము :- సంతాన ప్రాప్తి, నాగ దోష నివారణము బుణ విమోచనము, గర్భాశయ 
దోషాదులు నివారణ యగును. కుజ (గ్రహ దోష నివారణ యగును, 


xxx 


సమగ్ర యంత్ర రత్నాకరము 


3. సకల వఐద్యా గణపతి యంత్రము 


మంత్రము :- 1. ఓంగం గణపతయే నమః ! 
2. ఓం హ్రీం శ్రీం గం గణపతయే స్వాహా !! 


గాయత్రి :- ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః 
ప్రచోదయాత్‌ ! 

గణపతి - సర్వదేవతా స్వరూపుడు, విద్యా దాత. అందువలన ఈ యం(ఇతమును 
రాగి రేకుపై లిఖించుకొని సర్వసంస్కారములు. జరిపి, శుభము హూర్తమున 
పూజామందిరము నందుంచుకొని, నిత్య పూజాదికములు జరుపుచున్న ఎడల 
సర్వవిద్యాభివృద్రి, సర్వకార్యము లందు విజయము. కుటుంబ అభివృద్ది కల్లును. 


శ్రీభర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
పూజ :- ముందు చెప్పిన మంత్రములతో ఏదైన ఒక మంత్రమును నిత్యము 
108 సార్టు జపించవలెను. రోజు ఒకసారి 108 తెల్లజిల్లేడు కర్రలతో హోమము 
చేయవలెను. కానిచో “ రాగి ఫలముల” తో నైనను హోమము చేయవచ్చును. 


సూచన :- ఈ పూజాది కార్యక్రమములు స్రీ పురుషులు ఎవరికి వారు మాత్రమే 
చేసుకొనవలెను. 


ఫలము :- సర్వ కార్య విఘ్న నివారణ, విజయము మనోవాంఛ ఫల సిద్ది, సకల 
విద్యాభివృద్ది, అన్ని విధముల శుభ ఫల దాయిని 


XK 


విద్యా గణపతి 


సమగ్రయంత్ర రత్మాకరము 


4. శ్రీసాయి బాబా మంత్రము 


గ్‌ 2 


అ 


మంత్రము :- ఓం తత్పురుషాయ విద్మహే అవధూతాయ ధీమహి 
తన్నోస్సాయీ ప్రచోదయాత్‌ !! 

(2) ఓం హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి 
తన్నో హంస ప్రచోదయాత్‌ |! సర్వభక్త జనాన్‌ రక్ష రక్ష 
ఆయురారోగ్య ఐళ్చర్య అభివృద్ధి పూరక మనోవాంఛాన్‌ 
పూరయ పూరయ !! 

(3) ఓం పషిర్షి వాసాయ విద్మ హే ! దేవ రూపాయ, ధీమహి 
తన్నోసాయిః ప్రచోదయాత్‌ !! 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును సశాప్రీయముగా నిర్మాణము 
గావించవలెను. రాగిరేకు మోద లిఖించవలయును సమస్త సంస్కార విధులను 
నిర్వహించి, ప్రాణ ప్రతిష్ట గావించి - పూజమందిరము నందుంచి, ఒక మండలము 
అనగా 40 రోజులు వరిపూర్ణమైన విశ్వానముతో దీక్షతో పూజాదులు 
నిర్వహించవలయును. 


పూజ విధానము :- యంత్రమునకు (ప్రతినిత్యము పంచామృత అభిషేకము, 
పూజ, ముందు తెల్పిన మంత్రమును 108 సార్టు జపించవలయును. ఈ విధంగా 
40 రోజులు జరుపవలయును. (ప్రతి రోజు తులసి కర్రలతోను, ఆవు నేయి, 
హోమ చూర్లముతో - మూల మంత్రమును జపించుచూ హోమము చేయవలెను. 
ప్రతి నిత్యము “ గురు చరిత్ర” గ్రంధమును ఒక అధ్యాయము - ఉదయము, 
సాయం(త్రము పారాయణ చేయవలయును. -ఈ విధి విధానమంతయు సద్గురు 
సాయి నాథుని (ప్రేరణగా భక్తి విశ్వాసములతో చేయవలయును. ఇది ఎంతయో 
అత్యంతానశ్యకము. మనసునందు సద్భావన ముఖ్యము. బాబా యొక్క 
కృపాకటాక్షములకై (ప్రార్హించవలయును. నిష్కామముగా ఈ కార్యచరణ 
సాగించవలెను. ఇదియే సాయికృపకు పరిపూర్ణ తత్వమని మనవి చేయు చున్నాము. 


ఫలము :- ఈ యంత్ర పూజూదికములచే ఫలతములు అనుభవ యోగ్యములే 
కాని, వివరింపనలవి గాదు. ముఖ్యముగా సర్వకార్యసిద్ది, సుఖదుఃఖముల నుండి 
విముక్తి, ధనప్రాప్తి, సర్వార్హ సిద్ది, సమకూరును. మనసు బాబా పై గల భక్తి 
విశ్వాసములే, ఫలితములు పొందుటకు గీటురాయి. 
ధ్యాన శ్లోకను 
శ్లో ॥ సదాసత్‌ స్వరూపం చిదానంద కందం 
జగత్‌ సంభన స్టాన సంహార హేతుం, 
స్వభక్తే చ్వయామానుషం దర్శ్భయంతం 
నమా మీశ్వరం సద్గురుం సాయినాధం ॥ 
ఓం శ్రీ సాయినాథాయ నమః 
రేరేరేలరోల 


————— OH] 


సమగ్రయంత్ర రత్నాకరము 


5. శ్రీగురు దత్తాత్రేయ యంత్రము 


మూల మంత్రము :- 
(1 


ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ : 
(2) 


ఓం దం దాం దీం దూం డైం హే త్రిమూర్తి స్వరూపాయ 
దత్నాతేయామ, స్మరణ మూత్ర సంతుష్టాయ, సర్వకర్మాణి 
సాధయ, సాధయ సదాను(గ్రహం భవ భన విద్యా రహస్యాడీన్‌ 
జ్ఞాపయ హుం ఫట్‌ స్వాహా! 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
యంత్ర నిర్మాణము :- యంత్రమును శ్మాస్తోక్తముగా, రాగి లేక వెండి రేకు 
మోద తయారు చేయించు కొనవలెను. రేకు 5" ౫ 5 యొక్క కొలతలో 
ఉండవలయును. పిదప యంోత్రమునకు సమస్త సంస్కారములు జరిపి 
యంత్రమును దోష రహితము గావించి, పిదప (ప్రాణ (ప్రతిష్ట చేసి పూజ 
యందుంచవలెను. ఇవి అన్నియు తారాబల, చంద్రబల యుక్తమైన శుభ 
ముహుర్తమున చేయవలెను. 


పూజా విధి :- ఈ యంత్రమును 40 రోజులు నియమ్మృ, నిష్టలతోను, నిర్దిష్టమైన 
దీక్షతోను వూజాదికములు నిర్వహించవలెను. (వ్రతిరోజు గురుదేవుల 
మూలమం(త్రమును 216 సార్టు జపించి, పంచ పూజలు నిర్వహించవలయును. 
చివరిరోజున, అనగా 40 వ రోజున మాత్రము జువ్వి, (బ్రహ్మమేడి, రావి సమిధలతో 
- మూల మంత్ర సహితముగా హోమము నిర్వహించవలెను. హోమము కొరకు 
చతురస్ర హోమకుండమును ఉపయోగించాలి. ఆవునేతిని వాడాలి. పిదప 
బ్రాహ్మణులకు, సాధువులకు సంతర్పణ శక్తి మేర జరపాలి. పిదప యంత్రమును 
గృహమునందు పూజా మందిరము నందుంచి నిత్య పూజ జరుపవలెను. ఇది 
చాలా శక్తి వంతమైన యం(త్రము, కావున దీక్ష చాలా అవసరము. 40 రోజులున్నూ 
(బ్రహ్మ చర్యము, భూశయనము, ఉపవాస దీక్షలను పాటించవలెను. 


ఫలము :- దైవశక్తి నిగుడీకృత మగును. వాక్సుద్ది కల్లును. భూగృహ భాగ్యాదులు 
లభించును. ఇష్ట కార్యసిద్ది. ధన లాభము కలుగును. గాలి దోషములు తొలగును. 
ఇంటి యందుండు భూత, పిశాచ బాధ నివృత్తి యగును. నరఘోష తాలగును. 
ఇది కుటుంబమునకంతకును “సర్వరక్ష” గా నిలుచును. 
శ్లో ॥ నమస్తే భగవన్‌ దేవ దత్తాత్రేయ జగత్రభో 
నరబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే ॥ 


శ్లో ॥ అఖండ మండలాకారం । వ్యాప్తం యేన చరాచరమ్‌ 
తత్పదం దర్శితం యేన । తస్మై; శ్రీగురువేనమః ॥ 


శ్రీ గురు చరణారనిందాథ్సణమస్తు 
ఓం శాంతిః శాంతిః శాంతిః 


HAH 


పతకాల] 


సమగ్రయంత్ర రత్నాకరము 


౮. శ్రీబాలా త్రిపుర సుందరి యంత్రము 


మూల మంత్రము :- 

(1) ఓం కఏ ఈలహ్రీం, హసకహల హ్రీం, సకలహ్రీం, హే బాల 
రూపిణీ | అణిమాది అష్టసిద్దిం బోధయ భోధయ 
మహాథైర్యం దేహి దేహి పుత్ర పొత్రాది వృద్దిం కురు, కురు 
స్వాహా | 

(2) ఓలఐం హ్రీం శ్రీం ఐం క్రీం సౌః శ్రీ తిపుర బాల సుందరి 
దేవ్యై నమః | 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


శ్రీబాల త్రిపుర సుందలి ధ్యానము 

శ్లో ॥ హీంకారాసన గర్భితానలశిఖాం సౌః క్రీం కలాం బిభ్రతీం 
సౌవర్ణాంబర ధారిణీం వరసుధా ధౌతాం త్రిణే(త్రోజ్ఞలాం 
వండే పుస్తక పాశ మంకుశధరాం స్రగ్ఫూషితాం ముజ్జ్వలాం 
త్వాం గౌరీం (త్రిపురాం పరాత్పర కళాం శ్రీ చక్ర సంచారిణీమ్‌ ॥ 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును 5".౫5" కొలతగల రాగి లేక 
వెండి రేకు మోద, దైవజ్ఞాలచే నిర్మింపచేసుకొనవలెను. వారి యొక్క నక్షత్రోరీత్యా 
శుభ ముహూర్త, శుభ లగ్నము లందు యంత్ర సంస్కారములు, (ప్రాణ (ప్రతిష్ట 
గానింపవలెను. పిదప గృహము నందు గల పూజా మందిరము నందుంచి 
పూబింపవలయును. 


పూజా విధి :- యంత్రమును మండలము (40) రోజులు - మూల మంత్రమును 
నిత్యము 216 సారు జపించి, పూజాదులు శ్రీ నూక్త విదానమున 
నిర్వహింపవలయును. దీక్షగా నుండవలయును, నియమ, నిష్టలు పాటించవలెను. 
ప్రతీ దినము బెల్లముతో చేసిన అన్నపు పాయసమును నివేదించవలయును. 
దేవీ నవరాత్రులను ఎంత దీక్షగా నిర్వహించెదమో, అంతే దీక్షతో ఈ యంత్ర 
పూజలను 40 రోజులు జరుపవలెను. 


చివరి రోజున - చతురస్రాకార హోమ కుండము నందు - మామిడి, 
రావి, హోమ చూర్ల (ద్రవ్యములతోను, ఆవు నేతితోను - మూలామం(త్ర జప 
సహితముగా 516 సారు హోమము చేయవలెను. పిదప (బ్రాహ్మణులకు దాన 
సంతర్పణాదులు చేయవలెను. పిదప యం('త్రమును నిత్య పూజా మందిరము 
నందుంచి మూల మంత్ర సహితముగా కుంకుమార్చన జరుప చుండవలెను. 


ఫలము :- సర్పదోష నివారణమగును. బాలాంబ యొక్క దివ్యాను (గ్రహము 
కల్లి కుటుంబాది "వ్యవహారములు అన్ని వేళల సానుకూలమై కార్య సిద్ది కల్లును. 
వ్యవహార జయము చేకూరును. శతృనాశనము కల్లును. ఆ తల్లి యొక్క కృపతో 
అమోఘమైన వాక్సుద్ది కల్లును. సర్వకాల సర్వావస్థల యందును “శ్రీ” రక్షగా 
నిలుచును. మాత చరణములందే పరిపూర్ణ దృష్టితో సేవించిన వారికి ఇహలోక 
సర్వ ఆయుర్భాగ్యములు, (స్త్రీలకు అఖండ సౌభాగ్య యోగమును కల్లును. 


“ఓం శ్రీ లోకమాతే నమః” 
నేరోరోరోలరోల 


సమగ్రయంత్ర రత్నాకరము 


7₹.సూర్యగ్రహయంత్రము 


ox Varn *ళో 


మూల నుంత్రము :- 

(1) ఓం హ్రోం హ్రీం హోం సః బీజాక్షర రూప సూర్య గ్రహాోయ, 
మను సర్వ కర్మాణి సాధయ సాధయ, సర్వరోగాన్‌ 
నివారయ నివారయ - మనో ధైర్యం దేహి దేహి. 

(2) ఓం హ్రీం తిగ్మరశ్మయే ఆరోగ్య దాయ స్వాహా ' 

(3) ఓం పహ్రోం హ్రీం సః సూర్యాయ నమః 


యంత్ర నిర్మాణము :- యంత్రమును - వెండి లేక రాగి రేకు మ్రద- 
5 ౫ 5" సైజులో దైవజ్ఞులచే తయారు చేయించుకొనవలయును. లేక ధారణ 
యంత్రముగానైనను అక్షర రూపమున చేయించుకొనవలయును. 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
లఘు పూజ :- ఈ యంత్రమును ఒక శుభ ముహూర్తమున ఆదివారము 
నాడు, దేవాలయమునందుగాని, గృహము నందలి పూజా మందిరము నందు 
గాని ఉంచి పూజాదులు నిర్వహించాలి. 


ముందుగా యం(త్రమును పంచామృతములతో గాని, కొబ్బరి నీటితో 
గాని లేని యెడల మంచినీటితో గాని అభిషేకించి - పసుపు, కుంకుమలతో 
అలంకరించవలయును. పిదప అష్టోత్తరనామ పూజ, మూల మంత్ర జపమును 
108 పర్యాయములు జపించవలెను. ముందు తెల్పిన మూల మం(త్రములలో 
ఏదో ఒక దానిని మాత్రమే నిత్యము జపించాలి. ఈ విధముగా 40 రోజులు 
చేయవలెను. యధాశక్తిగా ధూప, దీప నైవేద్యములను సమర్పించవలెను. ఈ 
పూజాదికములు రోజుకు ఒక్క పర్యాయము చేసిన చాలును. 

ఫలము :- జన్మ కుండలి యందు - రవి (గ్రహము బలహీనము గా ఉండి - 
రవి మహర్షశ, అంతర్దశ జరుగుచున్నవారు, అనారోగ్య నివారణకు, మానసిక 
శాంతికి, అభివృద్దికి, కుడి కంటి దోషము పోవుటకు, గుండె జబ్బుల నివారణకు, 
మనో ధైర్యమునకు, గోచార రీత్యా రవిగ్రహము దుస్థానములందున్న సమయమున 
రవి([గ్రహ (ప్రీత్యర్హముగా వూజాదులు నిర్వహించవలయును. మహర్షశ 
జరుగుచున్నవారు ధారాణా యం[త్రముగా ధరించవచ్చును. 


40 వ రోజున పూజా నిర్మాల్యాదులను ప్రవహించుచున్న నదిలో గాని, 
కాలువలో గాని కలుపవలయును. 


రవిగ్రహ ధ్యానము 


ద్విభుజం పద్మహస్తంచ | నందం నుకుటాన్వితం 1 
ధ్యాయేద్దివాకరం దేనం । సర్వాభీష్ట ప్రదాయకం ॥ 


సూర్యగాయత్రీ మంత్రము 


భాస్కరాయ విద్మహే మహార్ద్యుతి కరాయ ధీమహి | 
తన్నోః ఆదిత్య ప్రచోదయాత్‌ ॥ 


ik 


మగ్ర యంత్ర రత్నాకరము 


(( 


మూల మంత్రము :- 
(1) ఓంఐం శ్రీం సోమాయ నమః 


(2) ఓం శ్రీం శ్రీం హ్రీం ఐం అమృత కరామృతం ప్లావయ 
స్వాహా । 

(3) ఓం శ్రాం శ్రీం శ్రూం సః బీజాక్షర రూపేణ చంద్ర గ్రహాయ, 
మమకుటుంబే సర్వకార్యాభివృద్దిం దేహి దేహి స్వాహా । 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


చంద్రగ్రహ ధ్యానము 


జటాధరశిరోరత్నం । శ్వేత వర్ణం నిశాకరం 1 
ధ్యాయే దమృత సంభూతం । సర్వకామ ఫలప్రదం ॥ 


యంత్ర నిర్మాణము :- యంత్రమును - రాగి లేక వెండి రేకు మోద అక్షర 
రూవమున ద్రెవజ్ఞులచే తయారుచేయించుకొనవలెను. శుభలగ్న. 


శుభముహూర్తాదులందు గృహమున పూజాస్తానమునందుంచి - 40 రోజులు 
పూజించవలెను. 


పూజాది విధానము :- ఎవరి జన్మ జాతకమునందైన చంద్ర గ్రహము - 
దుస్తానములందుగాని, అరిష్ట స్థానము లందుగాని ఉండి చంద్ర బలము లేక, 
చంద్రగ్రహ మహర్దశ, అంతర్హశలు నడచుచున్నవారు - మానసిక శాంతికి, 
చంద్రగ్రహ దోష నివారణకు ఈ యం(త్రారాధన చేయవచ్చును. 


యం(త్రమునకు పంచామృత స్నాములర్పించి - పసుపు, కుంకుమ, 
గంధములతో నలంకరించి - మూలమం('త్రముతో యంత్రమును పూజించవలెను 
(108 పర్యాయములు) పిదప అష్టోత్తరశతనామ పూజ జరుపవలెను. యధాశక్తి 
ధూప, దీప, నైవేద్యాదులను సమర్పించవలెను. ఇది లఘు పూజా విధానము 
రోజు ఒక్కసారి మాత్రము చేయాలి. 


ఫలము :- చంద్రగ్రహ దుష్ట స్టాన దోష నివృత్తి మానసిక శాంతి, కుటుంబ 
అభివృద్ది. పుత్ర, పుత్రికా కార్య జయము ధనప్రాప్తి. మాతృసౌఖ్యము. ఉదర వ్యాధి 
నివారణ స్వచారణ. యశస్సు. సుఖ సంతోషాదులు చేకూరును. 


ధ్యానము 


దధి శంఖ తుషారాభం । క్షీరార్లవ సముద్భవం | 
నమామి శశినం సోనుం । శంభోర్మకుట భూషణం ॥ 


గమనిక :- మండలము పూజ పూర్తియైన పిమ్మట - పూజ నిర్మాల్యం - 
నదిలోగాని, కాలువయందుగాని కలుపవలెను. 


xix 


i కు 


సమగ్ర యంత్ర రత్నాకరము 


౨.కుజ (అంగారకు గ్రహ యంత్రము 


మూల మంత్రము :- 
(1) ఓం ఐం హౌం శ్రీం ద్రాం కం గ్రహాధి పతయే భౌమాయ 
స్వాహా! షే 
(2) ఓం కాం శ్రీం క్రూం స; బీజాక్షర రూపాయ కుజ [గ్రవోయ 
మమకుటుంబ్క వ్యాపారస్థలే బుణాన్‌ నివృత్తయ, 
నివృత్తయ ధన వృద్ది దేహి దేహి ఫట్‌ స్వాహా. 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
కుజ గ్రహ ధ్యానము 


రక్త మాల్యాంబర ధరం ॥ మేషారూఢం చతుర్భుజం | 
శక్తి శూల గదా పద్మాన్‌ | ధారయం తం కరాంబు జైః ॥ 


యంత్ర నిర్మాణము :- యంత్రమును -5" ౫5" సైజు గల రాగి లేక వెండి 
రేకు మోదగాని లేనిచో ధారణా యం(త్రముగా గాని అక్షర రూపమున దైవజ్ఞులచే 
తయారు చేయించుకోవలెను. పిదప ఒక సుముహూర్తమున పూజాదికములను 
ప్రారంభించవలెను. అదియును (ప్రారంభము మంగళవారమునాడు మాత్రమే 
చేయవలయును. 


లఘు పూజా విధి :- యంత్రమును 40 రోజులు దీక్షతో పూజించవలయును,' 
'వ్రతినిత్యము యంత్రమును - మూలమంత్ర జపముతో 108 మార్దు 
పూజించవలెను. అటు పిమ్మట అష్టోత్తరశతనామ పూజ నిర్వహించి శక్తి మేర 
ధూప, దీప, నైవేద్యాదులను సమర్పించవలెను. యం(త్రమును - కుంకుమ, 
అక్షతలు, ఎ(ర్రని పూలతోను పూజించవలయును. 


సఫలము :- జాతకరీత్యా - కుజగ్రహము దుష్ట స్థానములందుండి అట్టి కుజదశ 
జరుగుచున్నవారు - కుజగ్రహ దోష నివారణార్హము యంత్రమును పూజించినచో 
- తత్‌ గ్రహ దోష నివారణమగుటయే గాక, బుణ బాధలనుండి, శతృవుల 
నుండి సత్వర విముక్తి కల్గి, సంకల్ప సిద్ధి కల్లును. ఆయుధ మూలక భయము 
నశించును, దైర్య వృద్ధి చేకూరును - వివాహ దోషములు నివారణమగును. 
ఉష్ణము, పిత్తము, వ్రణముల వల్ల కల్లు అనారోగ్యము నశించి ఆరోగ్యాభివృద్ధి 
కల్లును. గోచారరీత్యా కుజ దోష నివారణకు కూడా యుక్తమైనది. కుజ మహార్దశ 
' జరుగుచున్నవారు ఈ యంత్రమును రక్ష రేకుగా ధారణ చేయవచ్చును. 


ధ్యానము 


ధరణీ గర్భ సంభూతం । విద్యుత్కాంతి సమప్రభం । 
కుమారం "శక్తి హస్తం 1 తం మంగళం ప్రణమామ్యహం ॥ 


గమనిక :- 40 రోజుల పూజానంతరము నిర్మాల్యమును (ప్రవహించునది యందు 
గాని, కాలువ యందుగాని విడువవలెను. 
ఓం శరవణ భవాయ నము: 


xxx 


సమగ్ర యంత్ర రత్నాకరము 


10.బుధ గ్రహ యంత్రము 


ఇం ఇం పరం పప 


ర్రైబతాం లకు చైనాల వజ 


మూల మంత్రము :- 
(1) ఓం హ్రాం క్రోం జం గ్రహనాధాయ బుధాయ స్వాహా! 
(2) ఓం బ్రాం బ్రీం బౌం సః బీజాక్షర రూపేణ బుధ గ్రహాయ 
మమ వృత్తి వ్యాపారే ధనవృద్దిందేహి ఫట్‌ స్వాహా ! 
(3) ఓం ఐం స్త్రీం బుధాయ నమః 


బుధ(గ్రహ ధ్యానము 


సింహారూఢం చతుర్భుజం ' ఖడ్గ చర్మ గదాధరం | 
సోమపుత్రం మహా సౌమ్యం : ధ్యాయేత్‌ సర్వార్హ సిద్దిదం ॥ 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
యంత్ర నిర్మాణము :- ఈ బుధ యంత్రమును - రాగి లేక వెండి రేకు 
5" x5 సైజు గల దానిపై దైవజ్ఞులచే తయారు చేయించుకొని - బుధవారము 
రోజున శుభముహూర్తములో గృహమునందు పూజాస్థలము నందుంచి 40 రోజులు 
పూజించవలయును, 


అఘ పూజావిధి :- ఈ యంత్రమును లిఖించిన పిమ్మట పంచామృతములతో 
గాని, పాలతోగాని, కొబ్బరి నీళ్ళతో గాని అభిషేకించి, పసుపు, కుంకుమ, 
పుష్పములతో అలంకరించి - ప్రతి నిత్యము అష్టోత్తరశతనామ పూజ జరుపుచూ, 
మూల మం(త్రములలో, ఒక దానిని నిత్యము 108 సార్టు జపించుచూ యంత్రము 
మోద పుష్పాక్షతలను ఉంచవలెను. ప్రతినిత్యము, జప, పూజాదికముల 
అనంతరము యధాశక్తి ధూప, దీప, నైవేద్యములు ఇవ్వవలెను. ఈ నలుబది 
రోజులు నియమములు పాటించవలయును. 


గమనిక :- 40 రోజుల అనంతరము పూజా నిర్మాల్యము నదిలో వదలవలెను, 


ఫలము :- ఎవరిజాతకమందు బుధ (గ్రహము బలహీనముగా నుండి, బుధ 
మహర్దశ జరుగుచున్నవారు, ఏ దశయందైన బుధ అంతర్రశ జరుగుచున్నవారు 
ఈ యంత్రమును పూజించవలయును. తత్ఫలితముగా బుధ (గ్రహ దోషము 
తొలగి సర్వ విధముల వృత్తి. వ్యాపారములందు అభివృద్ది నొందగలరు. కీర్తి 
మంతులగుదురు. విశేష సంపద కలుగును. జ్ఞానాభివృద్ది చేకూరును. దాయాదుల 
మూలమున బాధలు ఉపశమించును. కంఠము, నాభి, గుహ్యము, ఎడమ చెవికి 
సంబంధించిన వ్యాధులు తగ్గును. బుద్ది వికాసము కలిగి విద్యార్దులు ఉన్నత 
స్టితి నొందగలరు. 


బుధ మహాదశ (17 సం॥లు ) జరుగుచున్నవారు ఈ యం[(త్రమును రక్ష 
రేకుగా చేయించుకొని ధారణ చేయవచ్చును. 


ధ్యానము 


ప్రియంగు కళికాశ్యామం ! రూపేణ ప్రతిమం బుధమ్‌ । 
సౌమ్యం సత్యగుణోపేతం । తం బుధం ప్రణమామ్యహం 


ఓం శాంతిః 


Kx 


నా [ ] 


పం ఇంకు చేటే కి 
ప్రబో అర ధైశేశాజు ఇళ్ళ, 


మూల మంత్రము :- 

(1) ఓం హ్రీం శ్రీం బ్లీం ఐం గ్లౌం గ్రహాధిపతయే । బృవాస్పతమే 
వీం ఠం శ్రీం ఈ ఐం ఠః స్వాహా ॥ 

(2) ఓంహ్రాం హీం హ్రాం సః బీజాక్షర రూపేణ గురు గ్రహాయ, 
మమకుటుంబే పుత్ర పౌశ్రాది, సంపదాది వృద్దిం కురు 
కురు స్వాహా! 

(3) ఓం ఐం క్షం - బృహస్పతయే నమః 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


గురుగ్రహ ధ్యానము 


వరాక్షర మాలాం దండంచ కమండలు ధరం విభుం । 
పుష్పరాగాంకితం పీతం వరదం భానయేద్దురుం ॥ 


యంత నిర్మాణము :- | ఈ యంత్రమును - రాగి లేక వెండి రేకు మోద 
(5" ౫5") ధారణకొరకు రక్ష రేకు మోద దైవజ్ఞాలచే యంత్ర నిర్మాణం అక్షర 
రూపమునగావించుకుని, గురువారము నాడు తారాబల, చం(ద్రబలయుక్షమైన 
శుభముహూర్తమున గృహమునందు పూజామందిరమునందుంచి 40 రోజులు 
దీక్షతో పూజించవలయును. ఎవరికి వారు చేసుకున్న చాలామంచిది. 


లఘు పూజ :- యం(త్రమునకు (ప్రాణ పతిష్టాది విధులు నిర్వర్తించిన పిదప 
పంచామృతాభిషేకము గావించి, మూలమం(త్రములలో నాక దానిని నిత్యము 
108 సార్టు జపించుచు యంత్రము మోద కుంకుమ, పువ్వులు, అక్షితలు 
ఉంచవలయును. పిదప అష్టోత్తర శతనామ పూజ జరిపి యధాశక్తి ధూప దీప 
నైవేద్యములు సమర్పించవలెను. ఈ విధముగా 40 రోజులు రోజుకు ఒకసారి 
మా(త్రము చేయవలయును. చివరిరోజున పూజ నిర్మాల్యమును నదిలో గాని, 
కాలువలో గాని వదలవలెను. 


ఫలము :- ప్రతి వారి జీవితమందు గురుమహార్హశ 16 సం॥లు. అట్టి గురుడు 
- జాతకమునందు బలహీనుడై దుష్టస్టానములందున్నవారు, ఏ మహర్దశ యందైన 
గురు అంతర్దశ జరుగుచున్నవారు - ఈ యంత్రమును పూజించి గురుగ్రహా 
దోషము పరిహారము చేసుకొని శుభములను పొందగలరు. దీని వలన గౌరవాభివృద్ది, 
సంఘమునందు పేరు (ప్రఖ్యాతులు, ధన ధాన, సవృద్ధి, కలుగును. గురుడు 
విద్యాకారకుడు - కనుక విద్యార్దులు అత్యున్నత pes ఉత్తమ ఫలితములను 
పాందగలరు. గోచారరీత్యా గురుబలములేని వారు కూడా పూజించి 
సతృ్ఫలితములను పొందవచ్చును. గృహ సౌఖ్యము కల్లును. బుద్దిమాంద్యము 
నశించును. సర్వ శుభములు చేకూరును. 


ధ్యానము 


దేవానాంచ బుషీణాంచ - గురుంకాంచనసన్నిభమ్‌ 
బుద్దిముంతం త్రిలోకేశం = తన్నమామి బృహస్పతిమ్‌ 11 


ఓం శాంతి : 


xxx 


సమగ్రయంత్ర రత్నాకరము 


12. శుక్రగ్రహ యంత్రము 


మూల మం(త్రము :- 
(1) ఓంశాంశీం శూం దైత్య గురో సర్వాన్‌ కామాన్‌ పూరయ 
పూరయ స్వాహా ! 
(2) ఓం ద్రాం డ్రీం (ద్రౌం సః బీజాక్షర రూపేణ శుక్ర గ్రహాయ 
మమ గృహే వ్యాపారే ధనం ప్రపీద ప్రసీద ఫట్‌ స్వాహా ! 
(3) ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః 


నా శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


శుక్రగ్రహ ధ్యానము 


జటిలం సాక్ష సూత్రంచ । వరదండ కమండలుం | 
శ్వేత వస్తావృతం శుక్రం | ధ్యాయే ద్దానవ పూజితం ॥ 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును -(5” ౫ 5") సైజు గల వెండి 
లేక రాగి రేకు మోద దైవజ్ఞాలచే తయారు చేయించుకొనవలెను. రక్షరేకుగా కూడా 
చేయించుకొనవచ్చును. యంత్రము తయారైన పిదప, శుక్రవారము రోజున, 
తారాబల, చం్యద్రబల యుక్త శుభ ముహూర్తమున గృహము నందు పూజా 
స్తానమందుంచి 40 రోజులు దీక్షగా పూజించవలయును. యంత్ర సంస్కార, 
(ప్రాణ ప్రతిష్టాదులు గావించవలయును. 


లఘు పూజా విధి :- యంత్రమునకు పంచామృత అభిషేకము చేసి, మూల 
మంత్రమును ఒక దానిని నిత్యము 108 సార్హు జపించుచు యం(త్రముసై 
పుష్పములు, కుంకుమ అక్షతలు ఉంచవలెను. (నుంత్రము 108 సారు 
జపించవలెను) పిదప నిత్యము అష్టోత్తర శతనామ పూజ జరిపి యధాశక్తి ధూప, 
దీప, నైవేద్యము లర్చించవలెను. 40 రోజులు దీక్షతో పూజాదికములు పూర్తయిన 
పిమ్మట పూజా నిర్మాల్యమును నది లేక కాలువలో వదులవలెను. 


ఫలము :- జాతకమునందు శుక్రగ్రహము బలహీనపడి, దుష్టస్తానములందుండి, 
శుక్రదశ లేక అంతర్దశ జరుగుచున్నవారందరు ఈ యంత్రమును పూజించి 
శుక్రగ్రహ దుష్ట స్టానస్థితి దోషములను పరిహారము చేసుకొనవచ్చును. దీని వలన 
వివాహ యోగములు సానుకూలమగును. అన్యోన్య దాంపత్య జీవితము. దొంపత్య 
సుఖము చేకూరును. కళల యందు అభివృద్ది, పశ్వర్యాభివృద్ది కల్లును, గర్భకోశ 
వ్యాధులు నివారణ యగును. శుక్రుడు కళత్ర కారకుడు కావున వివాహ, దాంపత్య 
సంబంధిత విషయములన్నిటి యందు సానుకూల ఫలితములు కల్లును. 
శుక్రమహద్దశ 20 సంలు గాన, బలహీనమైన శుక్రదశ జరుగుచున్నవారు ఈ 
యంత్రమును ధారణ చేయవచ్చును. 


ధ్యానము 


హిమకుంద మృణాళాభం దైత్యానాం సరమమ్‌ గురుమ్‌ 1 
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణనూమ్యహం ॥ 


ఓం శాంతిః 
xxix 


[FT 


సమగ్రయంత్ర రత్నాకరము 


13. శనిగ్రహ యంత్రము 


మూల మంత్రము :- 


హ్రీం శ్రీం గ్రహ చక్రవర్తివే శనైశ్చరాయ క్షీం ఐం సః 


(1D ఓం 
స్వాహా! 


ధనవృద్ధిం 


శని గ్రహాయ మమ శరీరే 
రోగ్యాది 


డాపయ దాపయ ఆయురా, 


ర్వరోగాన్‌ 
జేహీ దేహి ఫట్‌ స్వాహా ! 
(3) ఓం ఐం హీం శ్రీం శనైశ్చరాయ నమః 


ఓం (ఖ్రాం శ్రీం ఖౌం సః 


స 


(2) 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
శనిగ్రహ ధ్యానము 

నీలాంబరో నీలవపు: కిరీటి గృధ్రప్టిత స్రాసకరో ధనుష్మాన్‌ । 

చతుర్భుజ సూర్యసుతః ప్రశాంతస్పదాస్తు మహ్యం వరదః ॥ 
యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5"' ౫5") సైజు గల వెండి 
లేక రాగి రేకు మోద దైవజ్ఞాలతో తయారు చేయించుకొని - శనివారము నాడు 
మాత్రమే - గృహమునందలి పూజాస్థానము నందుంచి 40 రోజులు పూజ, 
జపాదులు నిర్వహించవలయును. ఇదే యంత్రమును ధారణ కొరకు రక్ష రేకుపైన 
కూడా లిఖించుకొనవచ్చును, యంత్ర సంస్కారము, ప్రాణ ప్రతిష్ట జరిపిన 
మీదకు పూజాదులు ప్రారంభించవలెను. 


లఘు పూజానిధి :- యంత్రమును ముందుగా పంచామృతములతో అభిషేకించి, 
పసుపు, కుంకుమ, గంధాదులతో ఆలంకరించవలయును. తర్వాత (ప్రతిరోజు 
మూల మం[త్రములలో ఒక మంత్రమును 108 పర్యాయములు జసించుచు 
యంత్రము మోద గంధ పుష్పాక్షతలు, కుంకుమ ఉంచవలయును. తర్వాత 
యంరత్రమునకు శని ప్రీతి కొరకై అష్టోత్తర శతనామ పూజ జరిపి, యధాశక్తి ధూప, 
దీప, నైవేద్యములర్చించవలయును. ఈ విధంగా 40 రోజులు దీక్షతో అర్చించి, 
చివరి రోజున పూజా నిర్మాల్యమును (ప్రవహించుచున్న నది యందు లేక కాలువ 
యందు వదులవలెను. పూజను (ప్రతిరోజు ఒక్కసారి మాత్రము చేయాలి, 


ఫలము :- జన్మలగ్నరీత్యా శని బలహీనుడైనను, దుష్టస్తానములందున్నను, 
గోచారారీత్యా ఏలిననాటి శని, అష్టమశని, అర్ధాష్టమ శని - జరుగుచున్నవారు - 
శని గ్రహ దోష నివారణకు, ప్రీతికి యంత్రమును పూజించాలి. ఇందు వలన 
అన్ని కష్టములు తొలగి పనులన్నియు సానుకూల మగును. అపమృత్యు దోషము 
నివారణ యగును. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడును. మనోచాంచల్యము 
నశించును. 


గనునిక :- శనస్న{గ్రవా జవమును (బ్రహ్మణుటైన దైవజ్ఞుల చేతనే 
జరిపించుకోవలయును. స్వయముగా చేయరాదు. 
ధ్యానము 


నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్‌ | 
ఛాయా మార్తాండ సంభూతం - తన్నమామి శనైశ్చరమ్‌ 1 


ఓం శాంతిః 
Kk 


సమగ్రయంత్ర రత్నాకరము 


మూల మంత్రము :- 
(1) ఓంఐం హ్రీం రాహవే నమః 


(2) ఓం భ్రాం భ్రీం భౌం సః రాహు (గ్రహాయ మమ వ్యాపారే 
ధన ధాన్యాది వృద్దిం దేహి దేహి ఫట్‌ స్వాహా! 


(3) ఓం కయానశ్చిత్ర ఆభువదూతీ సదా వృధస్సభా | కయాశ 
చిష్టయా వృతా ॥ 


నన ననన ననన నన ననన కా 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
రాహుగ్రహ ధ్యానము 

కరాళవదనం ఖడ్గ చర్మ శూల వరాన్వితం । 

నీలసింహాసనం ధ్యాయే ద్రాహుం తంచ ప్రశాంతయే ॥ 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5" ౫ 5") సైజు గల వెండి 
లేక రాగి రేకు మోద, రక్ష రేకు మోద గాని యధా తధముగా డైవజ్ఞాలచే తయారు 
చేయించుకోవలయును. యం(త్ర నంస్కార, ప్రాణ(వ తిష్టాదులు 
జరిపించుకోవలయును. ఇవి అన్నియు ఒక శుభ ముహూర్తమున చేయవలయును 
పిదప యం(త్రమును పూజా స్టానమందుంచి గురువారం రోజున పూజాదులు 
ప్రారంభించవలయును. 40 రోజులు చేయవలెను. యంత్రమును పసుపు, 
కుంకుమ, గంధముతో అలంకరించాలి. 


లఘు పూజావిధి :- యం(త్రమునకు శాస్త్ర రీత్యా పంచామృత అభిషేకము 
జరిపి, .మూలమం(త్రములలో నొక దానిని 108 పర్యాయములు నిత్యము 
జపించుచు యం(త్రము మోద పుష్పాక్షితలు, కుంకుమ ఉంచవలయును. తర్వాత 
అష్టోత్తర శతనామ పూజ జరిపి, యధాశక్తి ధూప, దీప, నైవేద్యాదులు 
అర్చ్సించవలయును. ఈ విధంగా రోజుకు ఒకసారి చేయవలయును. దీక్షతో 40 
రోజుల పూజ ముగిసిన పిమ్మట, పూజా నిర్మాల్యమును నదిలో కలుపవలెను. 

మంత్రోచ్చారణ సస్యరముగా నుండవలెను. వీలుగానిచో బ్రాహ్మణులతో 
చేయించుకోవలయును. 


ఫలము :- జాతక రీత్యా రాహు గ్రహ దుస్తాన దోష నివారణకు, రాహు 
మహర్దశ, అంతర్హశ జరుగుచ్చువారు, గోచార రీత్యా రాహువు దుస్టానములందున్న 
దోష నివారణకు ఈ యం(త్రమును పూజించాలి. అవసరమైన పూజ పిదప 
యంత్రధారణ చేయవచ్చును. 


దీని వలన - అనవసర (ప్రయాణములు, వృత్తి ఉద్యోగాదులందు 
ఆటంకములు నివారణమగును. భూ, ఉద్యోగ లాభములు కల్లును. రాజ్య లాభము 
నీచజన సహవాసము నుండి బయట పడుట కల్లును. శ్వాస, కాస రోగముల 
నుండి ఉపశమనము చేకూరును. 


ప్రార్థన 

అర్హకాయం మహావీరం చంద్రాదిత్య విమర్హనం 

సింహికొ గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్‌ ॥ 
ఓం శాంతిః 


లా నా 


సమగ్ర యంత్ర రత్నాకరము 


15. కేతుగ్రహ యంత్రము 


మూల నుంత్రము :- 
(19 ఓం కేతుం కృణ్వన్నకేతవే సతో మర్యా అపేశసే 1 
సముషద్భిరజా యధా: । 
(2) ఓం ప్రాం ప్రీం ప్రొం సః బీజాక్షర రూపేణ కేతు (గ్రహాయ 
మమ శరీరే ధైర్య, దైవ శక్తి వృద్దిం ప్రసీద ప్రసీద ఫట్‌ 
స్వాహా। 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


కెతుగ్రహ ధ్యానము 


ధూమైవర్లం ద్విబాహుంచ । కేతుంచ వికృతాననం । 
గృద్రాసన గతం నిత్యం | ధ్యాయేత్సర్వ ఫలాప్రయే ॥ 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5 ౫5') సైజు గల రాగి లేక 
వెండి రేకు మోద గాని, లేదా రక్ష రేకుగా గాని డైవజ్ఞాలతో చేయించుకొని యంత్ర 
సంస్కారములు జరిపించుకొని, శుభ ముహుర్తమున (ప్రాణ ప్రతిష్ట గావించి 
గృహమునందు పూజాస్తానమందుంచి - 40 దినములు నియమ నిష్టలతో 
పూజింపవలయును. పూజను గురువారము నాడు మాత్రమే (ప్రారంభించాలి. 


లఘు పూజావిధి :- యం(త్రమునకు పంచామృత అభిషేకము చేసి, పసుపు, 
గంధము, కుంకుమలతో నలంకరించవలెను. ప్రతిరోజు మూలమం(త్రములలో 
ఒక దానిని 108 సార్లు జపించుచు యంత్రము మోద పుష్పాక్షతలను, కుంకుమను 
ఉంచవలెను. తర్వాత అష్టోత్తర శతనామ పూజ జరిపి యధాశక్తి ధూప, దీప, 
నైవేద్యాదులు అర్పించవలెను. 


40 రోజులు ముగిసిన పిదప, పూజా నిర్మాల్యమును నదిలో కలుపవలెను. 
మం(త్రములను స్వచ్చముగా ఉచ్చారణ చేయవలయును. (బ్రాహ్మణులతో కూడా 
జరిపించుకొనవచ్చును. 


ఫలము :- జాతక రీత్యా కేతు (గ్రహ దుస్తాన దోష నివారణకు, కేతు మహాద్దశ 
అంతర్దశలు జరుగుచున్నవారు, గోచారరీత్యా కేతువు బలహీనముగా నుండి 
దుష్పలితముల నిచ్చునపుడు, తత్‌ దోష నిరారణార్హము ఎల్లరును పూజించాలి. 
ఇందుచే, ఇష్ట దైవ కృపచే ధన ధాన్య వృద్ది కల్లును. దైవచింతన పెంపొందును. 
శుభ కార్యనిర్వహణ, ఐశ్వర్య (ప్రాప్తి, వేదాంత జ్ఞానాభివృద్ది కల్లును. 
మనోచాంచల్యము నివారణ జరుగును, భోగ భాగ్యములు అనుభవించుట 
జరుగును శూల, స్పోటకము, విఘాచి, (వ్రణాముల వంటి రోగముల నుండి విముక్తి 


కలిగి ఆరోగ్య వంతులగుదురు. 


ఫలాశపుష్ప సంకాశం । తారకా (గ్రహ మస్తకం 
రౌద్రం రుద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహమ్‌ ॥ 


ఓం శాంతి: శాంతిః శాంతిః 
xk 


హహ హు 


సమగ్రయంత్ర రత్నాకరము 


16.వాస్తుపురుషయంత్రము 


మూల మంత్రము :- 


(1) ఓం వాం వీం వూం సః వాస్తు పురుషాయ మమ గృహే 
వ్యాపారస్థలే స్థల శుద్దిం కురు కురు అఖిల భోగభాగ్యాది 
కంచ శీఘ్రమే ప్రాపయ ప్రొాపయ ఫట్‌ స్వాహా | 

(2) ఓం హ్రీం నమో వాస్తధిశ్వర (బ్రహ్మణే | సమస్త వాస్తు 
దోషాన్నాశయ నాశయ | సుఖ మారోగ్యైశ్వర్య ప్రజా వృద్దిమ్‌ 
కురుకురు స్వాహా । 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య, శాస్త్రి 

భూమిని “వాస్తువు” అని అందురు. అట్టి భూమి మోద నిర్మించబడిన 
వివిధ నిర్మాణములకు అధిపతి వాస్తు (బ్రహ్మ. ఈయన అనుగ్రహమునకై వాస్తు 
(బ్రహ్మను పూజించి మాత్రమే నిర్మాణములకు సన్నిద్దము కావలెను. 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5" ౫5“) సైజు గల రాగి రేకు 
మోదన లిఖించి, సర్వ విధ సంస్కారములు, ప్రాణ ప్రతిష్ట, జీవకళాన్యాసములను 
జరిపించి, ముందు తెల్పిన మం'త్రములలో నొక దానిని ప్రతి నిత్యము 108 
సార్లు జపించుచు, యంత్రముపై పుష్పాక్షతల నుంచి పూజించవలయును. ఈ 
విధముగా 40 రోజులు చేయవలెను. పూజ రోజునకు ఒక్కసారి మాత్రమే 
చేయవలెను. యధాశక్తి ధూప, ధీప, నైవేద్యాదు లర్బించవలెను, 

“ అస్య శ్రీ వాస్తధీశ్వర బ్రహ్మాణ మహా మంత్రస్య | బ్రవ్మాబుషి। గాయత్రీ 
ఛందః | వాస్తధీశ్వర బ్రహ్మణోదేవతా 1 హ్రీం బీజమ్‌ | స్వాహా శక్తి 1 నమః 
ఇతికీలకమ్‌ సర్వ వాస్తు దోష నివారణార్దే జపే వినియోగః” అని చెప్పుకుని 
జపమాచరించవలయును. 
ఫలము :- సమస్త వాస్తు దోషములను తొలగించి, వంశాభివృద్ది, ఆయురారోగ్య 
ఐశ్వర్యములను కలుగచేయును. కుడ్య (గోడలు) వేధా దోషములను తొలగించును. 
వసారా దోషములు, పునాది దోషములు పారు తప్పి కట్టిన దోషములను - 
తూర్పు స హ ద్వార గృహముల యందుగల సమస్త దోష నివృత్తి కల్లును. 
ఈశాన్యము తగ్గి, ఉత్తర భాగము మెరకగా ఉన్న దోషములను, ఉపగ్రహముల 
వలన సంభవించు దోషములను పోగొట్టును. గృహము నందు సర్వసంపదలు 
కలిగి కార్యసిద్దిని పొందుదురు. 


సూచన :- పూజా విధిని ఆదివారమునాడు మాత్రమే (ప్రారంభించాలి. 


శుభమస్తు 


xxx 


ఇకాడ) 


సమగ్రయంత్ర రత్నాకరము 


17. ఈశాన్యదిశా యంత్రము 


మూల నుంత్ర్రము :- 


(1) ఒం శం శాం శీం శూం శైం హే శంభో! మమ గృహే 
రాక్షస స్వరూపాన్‌ నాశయ నాశయ, దైవ శక్తిం దేహి దేహి 
కైవర్యాదీన్‌ రక్షయ రక్షయ హూం ఫట్‌ స్వాహా! 

మహేశ్వర గాయత్రి :- ఓం తత్పురుషాయ విద్మ హే మహా దేవాయ ధీమహి 
1 తన్నో రుద్రః ప్రచోదయాత్‌ ॥ 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
ఈశాన గాయత్రి :- ఓం మహాదేవాయ విద్మహే శూల హస్తాయ ధీమహి 
తన్నో ఈశాన: ప్రచోదయాత్‌ 


(పూజ, జపానంతరము చివరలో 108 సార్టు ఫలించాలి) 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5" ౫5“) సైజు గల రాగి రేకు 
మోద యధా తధముగా (బ్రహ్మజ్ఞాలచే తయారు చేయించుకోవలయును. పిదప 
యం(త్రమునకు సమస్త నంస్కారములు జరిపించి, శుభముహూర్తమున 
పూజాదికములు (ప్రారంభించవలయును. 


అఘు పూజావిధి :- యంత్రమును 40 రోజులు పూజించవలెను. (ప్రతి దినము 
పంచామృతాభిషేకము జరిపి, నిత్యము మూల మంత్రమును 108 సార్లు జపించుచు 
యంత్రముపై, కుంకుమాక్షతలు, పుష్పములు ఉంచవలయును, యధాశక్తి నిత్యము 
ధూప దీపనైవేద్యములను సమర్చించవలయును. 

చివరి రోజున - మూల మంత్రమును 216 సార్టు జపించుచు, ఆవునేయి, 
రావి వుల్లలతో హోమము చేయవలయును. 40 రోజులు ముగిసిన పిదప 
యంత్రమును, ఈశాన్య ద్వారము గల, ఈశాన్య నడక గల ఇంటికి, ఈశాన్య 
భాగ గోడ యందు నవరత్న లోహాదుల నుంచి యంత్రముల బిగించవలయును. 


ఫలము :- కుటుంబవృద్ది, ఉన్నత పదవీ యోగ్యత, విద్యాభివృద్ది, ధనవృద్ది 
కలుగును. సమాజమున గౌరవాదులు పెంపాందును. ఈశాన్య భాగ దోషములకు 
పరిహారమగును. నరఘోష నివారణ యగును. ఆరోగ్యము కుదుటపడును. 
"సర్వకాలముల యందు పరమేశ్చరాను (గ్రహముచే ఆనందోత్సాహములు కల్లి 
యుందురు. 


సూచన :- మంత్రోచ్చారణ 'సస్వరముగా' ఉండవలెను. పూజా నిర్మాల్యమును 
నదె యందు కలుపవలెను. యధాశక్తి బ్రాహ్మాణులకు సంతర్పణ చేయవలెను. 


ఓం శాంతిః 
iAH 


ల న 7] 


సమగ్రయంత్ర రత్నాకరము 


18. ఇంద్ర దిశా యంత్రము 


మూల మంత్రము :- 


ఓం నమో మహేంద్రాయ ! మమ గృహే భోగభాగ్యాధీన్‌ అభివృద్దిం కురు 
కురు ఓం లాం లీం లూం లైం స్వాహా! 


ఇంద్ర గాయత్రి 


ఓం లోక రక్షాయ విద్మహే మహా శ్రేష్టాయ ధీమహి | 
తన్నో ఇంద్ర ప్రచోదయాత్‌ ॥ 


(పూజ, జపానంతరము 108 సార్లు జపించాలి) 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5 ౫5')ప్రమాణము గల 
రాగి రేకుపై (బ్రహ్మజ్ఞులచే తయారు చేయించుకొని, యంత్ర సంస్కార, ప్రాణ 
ప్రతిష్ట జీవ కళాన్యాసములను జరిపించి - తారాబల, చంద్రబల యుక్తమైన శుభ 
దినమున పూజను (ప్రారంభించవలెను. 


లఘు పూజావిధి :- ఈ యంత్రమును 40 రోజులు యధాశక్తి పూజించి, 
ప్రతిదినము మూల మంత్రమును 216 సార్హు జపించుచు యంత్రమునకు 
ధారపోయవలెను. నిత్యము యధాశక్తి ధూప, దీప, నైవేద్యాదులను అర్చించవలెను. 
నియమము, దీక్షతో ఈ పూజాదికములు నిర్వహించవలెను. పుష్పాక్షతలతో నిత్య 
పూజ జరుపవలెను. 


చివరి రోజున - మూల మంత్ర సహితముగా - రావి పుల్లలు, ఆవు నేతితో 
మిశ్రము చేసిన నవ ధాన్యములతో హోమము నిర్వహించవలెను. 


సూచన :- మూలమంత్రమును 'సస్వరముగా” చదువవలెను సందేహములున్న 
దైవజ్ఞుల ద్వారా నివృత్తి చేసుకొని పూజాదులు నిర్వహించుట మంచిది. 


ఫలము :- ఈ యంత్ర పూజ - 'ప్రతిష్టాపనచే - ధనవృద్ధి, కుటుంబ, వృత్తి 
వ్యాపారములందు అభివృద్ది చేకూరును. గౌరవ, మర్యాదులు పెంపొందును. 
శృత్రునాశనము, ఆయురారోగ్యములు కల్లి సర్వత్రా విజయము చేకూరి, 
సత్సంతానము కల్లును. తూర్పు ద్వారము గల ఇంటికి, తూర్పు గోడలో - బంగారు, 
వెండి, రాగి సహితముగా నవరత్నముల నుంచి గోడలో బిగించవలెను. అందువల్ల 
- స్థలము లందున్న ఎత్తు పల్లముల దోషము, ఈశాన్య శల్య వలన దోషము, 
అనుచితముగా నిర్మించిన గృహ దోశములు, వృక్షాచ్చాదన దోషము, విష బాహు 
స్థల దోషము మొదలుగా గల అనేక విధములైన వాస్తు దోషములను పరిహరించి 
గృహ యజమానికి పరిపూర్ణ సుఖము ఆనందము చేకూర్చును, 


ఓం శాంతిః 


నేరోరోరోలరోల 


పైత] 


సమగ్రయంత్ర రత్నాకరము 


19. వరుణ దిశా యంత్రము 


మూల నుంత్రము :- ఓం వం వాం వీం వైం వరుణ దేవాయ మను గృహే స్తీ 


పురుష బాలాదీన్‌ అన్యోన్యం' కురు కురు భోగ భాగ్యాదికంచ అభివృద్ధిం దేహి 
దేహి, బుణాదీన్‌ విమోచయ విమోచయ ఫట్‌ స్వాహా ! 


వరుణ గాయత్రి 


ఓం సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి 
తన్నో వరుణ: ప్రచోదయాత్‌ ॥ 
(రోజు పూజానంతరము 108 సార్గు పఠించాలి) 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5" ౫5") సైజు గల రాగి లేకు 
పై దైవజ్ఞులచే తయారు చేయించుకొని, యంత్ర సంస్కారములన్నియు జరిపించి, 
ప్రాణ ప్రతిష్ట గావించి పూజాదికములు నిర్వహించవలెను. 


అఘు పూజావిధి :- ఈ యంత్రమును 40 రోజులు నియమ, నిష్టలతో, దీక్షతో 
పంచామృత అభిషేక సహితముగా జరుపవలెను. నిత్యము మూల మంత్రమును 
216 సార్షు జపించుచు యంత్రమునకు ధారబోయ వలెను. పుష్పాక్షతలు, 
కుంకుమాదులతో యం(త్రమును నిత్యము పూజించవలెను. (ప్రతి దినము 
యధాశక్తి ధూప, దీప, నై వేద్యాదులను సమర్పించవలెను. 


చివరి రోజున - ఉత్తరేణు పుల్లలు, ఆవునేతిలో - మూలమం[త్రము 
జపించుచు 216 హోమము చేయవలెను. పిదప పూజా నిర్మాల్యమును నదిలో 
కలుపవలెను. ఆ తదుపరి యంత్రమును పశ్చిమ దిశ గోడలో - బంగారు, వెండి, 
రాగి లోహ సహితముగా నవరత్నముల నుంచి - గోడయందు బిగించవలెను. 


ఫలము :- పశ్చిమ దిశ నడకగల ఇంటికి గల దోషములను నివారించును. 
గృహమధ్య భాగమున గల దెగుడు బావుల వలన కలుగు దోషములు, పశ్చిమ 
దిశకు నీటి వాటము గల స్థల, గృహ దోషములు, నైబుతి పెరిగియున్న దోషములు 
- పరిహరించి - గృహమునందు శాంతి సౌఖ్యములు, శత్రుబాధానివారణ, (స్త్రీ 
అధికారములను తొలగించి, సంపదవృద్దిని చేకూర్చును. గృహ పీడా దోషములను 
నివృత్తి చేయును. సర్వజనులు ప్రీతి పాత్రులగుదురు సంతానము అభివృద్దిలోనికి 
వచ్చి ప్రయోజకులగుదురు. ఈ యంత్రము వివిధములైన వాస్తు దోషములను 
తొలగించి, గృహ యజమానికి ఆయుర్చృద్ది కలిగించును. 


ఓం శాంతిః 


నేోగోరోరోరోల 


లా క 


స్తత 


క 


బాం ఉనా 6౮6(ఆ్రాం వ లై జీంతాడు చి rye 


మూల మంత్రము :- ఓం యం యాం యీం యైం యూం హే వాయు దేవా! 
మమగృహే సర్వ కలహాదీన్‌ నివారయ నివారయ, విద్యా వ్యాపొరాభివృద్దిం కురు 
కురు దైవశక్తీన్‌ ప్రాపయ ప్రొాపయ స్వాహా ! 


మరుత్‌ గాయత్రి 


ఓం జగత్రాణాయ విద్మహే యష్టి హస్తాయ ధీమహి 
తన్నో వాయు: ప్రచోదయాత్‌ ॥ 


(నిత్యము పూజాదికములనంతరము 108 సార్టు చదువవలెను) 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
యంత్ర నిర్మాణము :--ఈ యంత్రమును - (5 ౫5") సైజు గల రాగి రేకు 
మోద దైవజ్ఞాలచే తయారు చేయించుకొని, యంత్ర సంస్కార, జీవకళాన్యాస, 
ప్రాణ ప్రతిష్టాది (క్రియలను పూర్తి చేసి, శుభముహుర్తమునందు పూజాదికములను 
ప్రారంభించవలెను, 


అఘు పూజావిధి :- ఈ యంత్రమును 40 రోజులు పూజించవలెను. నిత్యము 
పంచామృత అభిషేకము చేయవలెను. పుష్పాక్షతలతో పూజించవలయును. దీక్ష, 
నియంవుములు అత్యంత అవనరము. నిత్యము షవూజానంతరము, 
మూలమంత్రమును 216 సార్లు జపించి యం్యత్రమునకు ధారబోయవలెను. 
యధాశక్తి, నిత్యము ధూప, దీప, నైనేద్యాదులను సమర్చించవలెను. 


చివరి రోజున, రాలిపుల్లలు, ఆవునేతితో మూలమం(త్రము జపించుచు 
216 సార్లు హోమము చేయాలి. బంధు, మితాదులతో చివరన (బ్రాహ్మణ సంతర్పణ 
చేసినచో చాలా మంచిది. పిదప యం('త్రమును వాయువ్య మూలగల గోడలో - 
నవరత్న, బంగారు, వెండి, రాగి లోహ సహితముగా బిగించవలెను. 


ఫలము :- పాయువ్య కోణ ద్వారము గల ఇంటికి గల సమస్త వాస్తు దోషములను 
పరిహరించును. సమస్యలు, వైరములు తొలగును. తరచుగావచ్చు రోగాది పీడలు 
నశించును. వృక్ష వేధలు, క్షీణించిన గృహ దోషములు, తొలగించి 
నూతనోత్సాహము, దైర్య పరాక్రమములు, ఆరోగ్య, భాగ్యములు చేకూర్చును. 
కార్యసాధన, సర్వత్ర విజయము కల్లును. గృహ యజమాని క్షేమముగా ఉండును. 
మానసిక ప్రశాంతత చేకూరును. గృహమునకు గల సమస్త శుభములు చైతన్య 
వంతములై, స్వభావ సిద్దమైన ఫలములు శీఘ్ర గతిని చేకూరగలవు, 


ఓం తతపత్‌ 


xX 


[TE ] 


సమగ్రయంత్ర రత్నాకరము 


21.కుబేరదిశా యంత్రము 


మూల మంత్రము :- ఓం సం సాం సీం సూం సైం సః కుబేరాయ! మమ 
గృహే దారిద్ర్యం నివారయ నివారయ , ధనవృద్దిం దేహి దేహి, భూగ్భహ వస్తు 
వాహనాదీన్‌ ప్రాపయ ప్రాపయ ఫట్‌ స్వాహా ! 


కుబేర గాయత్రి 


ఓం మహారాజాయ విద్మహే ధనాధ్యక్షాయ ధీమహి 
తన్నో కుబేర; ప్రచోదయాత్‌ ॥ 


(నిత్యము పూజ, జపాదులనంతరము 108 సారు పఠించాలి) 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
యం నిర్మాణము :- ఈ యంత్రమును - (5 ౫5") సైజు గల రాగి లేక 
వెండి రేకు మిద యధాతధముగా దైవజ్ఞులచే తయారు చేయించుకొని - యంత్ర 
సంస్కార, జీవ కళాన్యాస, (ప్రాణ ప్రతిష్టాదులను గావించుకుని - శుభఘడియలలో 
పూజ, జపముఖను (ప్రారంభించవలెను. 


లఘు పూజానిధి :- ఈ యంత్రమును యధాశక్తి, దీక్షతో 40 రోజులు పూజించి 
అర్చించవలెను. నిత్యము పంచామృతాభిషేకము చేయవలెను. పిదప పుష్పాక్షతలు 
కుంకుమలతో పూజించి, పిమ్మట, మూలమం[త్రమును నిత్యము 216 సార్హు 
జపించుచు యం(త్రమునకు ధారబోయవలెను. నిత్య ధూప, దీప, నైవేద్యములను 
సమర్పించవలెను. 


చివరిరోజున - మూలమంత్ర సహితముగా 216 సార్లు ఆవునేయి, రావి 
పుల్లలతో హోమము చేయవలెను. పిదప యంత్రమును ఉత్తరపు గోడలో 
నవరత్నాది, లోహ సహితముగా బిగించవలెను. 


ఫలము :- ఉత్తర ద్వారము గల ఇంటికి, ఉత్తర వీధి పోటు ఉన్న ఇంటికి గల 
సమస్త వాస్తు దోషములను పరిహరించును. దక్షిణ, పశ్చిమ దిశలలో గల 
దోషములను, ఉత్తర సరిహద్దు నుండి (ప్రాప్తించు సకల దోషములను పరిహరించి 
సుఖశాంతులు ధనధాన్యాభివృద్ది, సర్వ సమస్యల పరిష్కారము, బుణ, రోగ , 
దుఃఖముల నుండి విముక్తి చేకూర్చును. ఇష్ట సిద్ధిని కలిగించును. శత్రు పీడ 
నివారణ యగును. దారిద్ర భాధల నుండి విముక్తి కల్గించి విశేష (ద్రవ్య ప్రాప్తిని, 
ఐశ్వర్య అభివృద్దిని కలుగ చేయును. : 


ధాన. ము 


ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాది పతయే 
ధన ధాన్య సమృద్ది మే దేహి దాపయ స్వాహా ॥ 


ఓం శాంతిః 


Xi 


సమగ్రయంత్ర రత్నాకరము 


22. అగ్నివిశా యంత్రము 


మూల మంత్రము :- ఓంరంరాంరీంరూంరైంరః అన్ని దేవాయ మమణగ్భహే, 
చోరాగ్ని బాధాన్‌ నివారయ, భనవృద్దిం కురు కురు స్వాహా! 


అగ్ని గాయత్రి 


ఓం రుద్ర నేత్రాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి 
తన్నో అగ్నిః ప్రచోదయాత్‌ ॥ 


(ఈ గాయత్రిని - నిత్యము పూజానంతరము 108 సార్దు జపించవలెను) 


శ్రీధర వేంకట సుబ్రహ్మాణ్య శాస్త్రి 
యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5" ౫5") సైజు గల రాగి లేక 
వెండి రేకు మోద దైవజ్ఞాలచే చేయించుకొని, యంత్ర సంస్కార, (ప్రాణ ప్రతిష్ట, 
బీవకళాన్యాసములను జరిపిన పిమ్మట - శుభ ముహూర్తమున పూజాదులను 
'ప్రారంభించవలయును. దీక్ష నియమములు అత్యంత ఆవశ్యకము. 


లఘు పూజావిధి :- ఈ యంత్రమును 40 రోజులు పూజించవలెను నిత్యము 
పంచామృత అభిషేకము జరుపవలెను. నిత్యము పుష్పాక్షతలు, కుంకుమాదులతో 
యంత్రమును అర్చించవలెను. ప్రతి దినము మూల మం(త్రమును స్వచ్చమైన 
ఉచ్చారణతో 216 సార్టు జపించి యంత్రమునకు ధారపోయవలెను. యధాశక్తి 
నిత్యము ధూప, దీప, నైవేద్యాదులను సమర్పించవలెను. 


చివరిరోజున - నవధాన్యములను ఆవునేతితో మిళతిము చేని, 
జమ్మిపుల్లలతో ఇమూల మంత్ర సహితముగా 216 సార్టు హోమము చేయవలెను. 
పిదప యంత్రమును దక్షిణ గోడ యందుగాని, ఆగ్నేయ మూల గోడ యందు 
గాని నవరత్న సహిత లోహములతో బిగించవలయును. 


ఫలము :- దక్షిణ సింహద్వారము గల ఇంటికి, దక్షిణ, ఆగ్నేయం నడక గల 
ఇంటికి గల సమస్త వాస్తు దోషములను పరిహారము చేయును. దక్షిణ దిశా 
శల్యయములచే కలుగు దోషములను పరిహరించి రోగములు, ఈతి భాధలు 
దురాచార మూలక ధనవ్యయము తగ్గును. ఆత్మజ్ఞానాభివృద్ధి, అఖిలైశ్యర్య సమృద్ది 
కలుగును. చోరాగ్ని బాధలు తొలగును. సర్వతో ముఖాభివృద్ది చేకూరును. 


ఓం శాంతిః 


xx 


సమగ్రయంత్ర రత్నాకరము 


23.యమదిశా యంత్రము 


మూల మంత్రము :- ఓం హం వ్రోం హ్రీం హైం యను దేవాయ మనుగృ్భహే 
సర్వకష్ట నష్టాదీన్‌ నివారయ నివారయ, ధనవృద్దిం దేహి దేహి సర్వకామ్యాదీన్‌ 
అభివృద్దిం దేహి దేహి! 


గాయత్రి 


~~ 


ఓం వైవస్వతాయ విద్మహే దండ హస్తాయ ధీమహి 
తన్నో యమః ప్రచోదయాత్‌ ॥ 


(ఈ గాయత్రీ మంత్రమును నిత్యపూజానంతరం 108 మార్గ పఠించవలెను) 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (6" ౫5") సైజు గల రాగి లేక 
వెండి రేకు మోద దైవజ్ఞులచే తయారు చేయించుకోవలెను. యంత్ర సంస్కార, 
ప్రాణప్రతిష్ట, జీవ కళాన్యాసములు జరిపిన పిమ్మట, శుభలగ్నమునందు 
పూజాదికములు (ప్రారంభించవలెను. దీక్షగా నుండవలెను. 


లఘు పూజావిధి :- యంత్రమును నిత్యము పంచామృతములతో అభిషేకించి, 
పుష్పాక్షతలు, కుంకుమాదులతో అర్చించవలెను. పిదప మూలమం(త్రమును 216 
సార్టు జపించి యంత్రమునకు ధార బోయవలెను. యధాశక్తి నిత్యము ధూప, 
దీప, నైవేద్యాదులర్పించవలెను.-ఈ విధముగా 40 దినములు పూజించవలెను. 


చివరిరోజున - జమ్మి, మామిడి వుల్హలతో, ఆవునేతితో 
మూలమం(త్రమును జపించుచూ 216 సారు హోమము చేయవలెను. పిదప 
యం(త్రమును - నవరత్న - లోహ సహితముగా దక్షిణ గోడ యందు 
బిగించవలెను. యంత్రము బయటకు కనబడరాదు. 


ఫలము :- ఈ యంత్రస్లాపన వల్ల - దక్షిణ సింహ ద్వారము గల గృహమునకు 
సంబంధించిన సమస్త వాస్తు దోషములు పరిహారమగును. వృత్తి వ్యాపారాదులందు 
ధనవృద్ధి కల్లును. సంతానాభివృద్ది కల్లును. యమబాధలు, మానసికి బాధలు 
నివృత్తి యగును. ఆరోగ్యముచేకూరును. సర్వకార్యానుకూలత, శత్రు నాశనము 
అగును. అకాల మృత్యుదోష నివారణ యగును. గృహ యజమాని సుఖ 
సంతోషాదులతో మనుగడ సాగించెదరు. 


ఓం శాంతిః 


KAA K 


మా ప! 


మూల మంత్రము :- ఓం షం షాం షీం సైం, హే నిరుతి దేవా! మమగ్భహే 
సంక్షోభం నివారయ నివారయ శత్రూన్‌ మారయ మారయ వాస్తు దోషం నినారయ 
నివారయ, కుటుంబ అభివృద్దిం కురు కురు స్వాహా ! 


గాయత్రి 


ఓం నిశాచరాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి: 
తన్నో నిరురుతిః ప్రచోదయాత్‌ ॥ 


(ఈ గాయత్రిని నిత్యము పూజానంతరము 108 మార్చు పఠించవలెను) 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5" ౫5") సైజు గల రాగి లేక 
వెండి రేకు మోద గాని దైవజ్ఞులచే తయారు చేయించుకొని యంత్ర సంస్కార. 
ప్రాణప్రతిష్ట, జీవకళాన్యాసములను జరిపిన పిమ్మట శుభముహుర్తమునందు 
పూజాదికములను (ప్రారంభించవలెను. దీక్ష నియమములు చాలా 'ముఖ్యము. 


లఘు పూజా విధి :- ఈ యంత్రమును 40 రోజులు - నిత్య పంచామృతా 
భిషేకముతో, పుష్పాక్షతలతో కుంకుమతో పూజించవలయును. ప్రతి దినము 
మూలమంత్రమును (శ్రద్దగా, స్వచ్చముగా 216 సార్టు జపించి యంత్రమునకు 
ధార బోయవలెను. (ప్రతి రోజు యధాశక్తి ధూవ దీప నైవేద్యములను 
సమర్పించవలెను. 


చివరిరోజున - రావి పుల్లలు, ఆవునేతితో మూల మం(త్రముతో 216 సార్లు 
హోమము చేయవలెను. పిమ్మట యంత్రమును నైరుతి ద్వారమున్న గోడలోపల 
- నవరత్న, లోహది సహితముగా బిగించవలెను. 


ఫలము :- నైబుతి మూల రాక్షస స్థానమని శాస్త్ర వచనము. అట్టి నైరుతి 
మూల సింహద్వారము గల గృహములందు ఈ యం(త్రముంచిన తత్‌ స్టాన 
వాస్తు దోషములన్నియు పరిహరింపబడును. కోర్టు వ్యవహారములందు అనుకూలత 
కల్గును. కుటుంబ కలహములు నళించును. భార్యాబిడ్డల వ్యవహారములందు 
సానుకూల ౩ చేకూరును. గృహ యజమానికి మానసిక శాంతి కల్లి, మంచి 
ఆలోచనలతో” సర్వ కార్యములు విజయవంతముగా పూర్తి చేసుకొనగలరు. 
పదవీచ్యుతి కల్గిన వారికి తిరిగి యధాస్తానమును పొందగలరు. ధనాభివృద్ది 
కలుగును. సర్వ శుభములు చేకూరును. 


ఓం శాంతిః 


Kix 


[TT ] 


సమగ్రయంత్ర రత్నాకరము 


25. గణపతి యంత్రము 


మూల నుంత్రము 


(1) ఓం నమో భగవతే ! వక్రతుండాయ ! మహాగణపతయే ! ఆం హ్రీం క్రోం 
హ్రీం గం శ్రీం సర్వజన ముఖ హృదయ రంజనమ్‌ కురుకురు స్వాహా ! 


(2) ఓం హ్రీం శ్రీం గం గణపతయే స్వాహా 
గణపతి గాయత్రి 


ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి 
తన్నో దంతి; ప్రచోదయాత్‌ ॥ 


(ఈ గాయత్రిని - జపాదులనంతరము 108 సార్లు పఠించవలెను) 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 

గణపతి మంత్రమ్‌ :- అస్య శ్రీ గణపతి మహా మంత్రస్య! దూర్వాస బుషి: । 

అనుష్టుప్‌ ఛందః । గణపతిర్దేవతా 1గం బీజమ్‌ 1 హ్రీం శక్తిః; స్వాహా కీలకమ్‌ ! 

అభీష్ట సిద్ద్యర్దే జపే వినియోగః ॥ గామితి అంగాన్యాస కరన్యాసమ్‌ కుర్యాత్‌ ॥ 
(అని చెప్పుకానిన పిదప జప మాచరించవలయును) 


సర్వ విఘ్న నాయకుడు గణేశుడు. అట్టి విఘ్నములను పారద్రోలి . 
సర్వకార్యానుకూలత కల్షించునట్టి యం('త్రరాజమిది. ఈ యం(త్రము నిత్య 
జీవితము నందలి కార్యానుకూలతకే గాక, విశేషించికొన్ని వాస్తు దోషములను 
కూడా పరిహారము గావించును. 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5" ౫5") సైజు గల రాగి లేక 
వెండి రేకుపై దైవజ్ఞులచే నిర్మింపజేసి, యంత్ర సంస్కారములు, ప్రాణప్రతిష్ట 
జీవ కళాన్యాసములు జరిపిన పిమ్మట పూజాదికములను నిర్వహించవలెను. 


పూజా విధి :- ఈ యంత్రమును 40 రోజులు పూజించవలెను. నిత్యము 
షోడశోపచారపూజలు నిర్విహించి, మూల మంత్రమును మొత్తము 40 దినములలో 
ఒక లక్ష 20 వేల పర్యాయములు జపించి, యం'త్రమునకు ధారబోయవలెను. 
ఇందుచే యం('త్రమునకు విశేష శక్తి చేకూరును. 

చివరిరోజున - అష్ట (ద్రవ్యములతో అనగా (కుడుములు, అటుకులు, 
చెలుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు, పేలాలు, శ్రీగంధ సమిధలు, తెల్లగరిక 
ఆవు నెయ్యి) తో మూలనుంత్ర సహితముగా హోమము చేయవలెను. పిదప 
యంత్రమును గృహమునందలి విశేష ప్రదేశమున స్టాపించవలెను. 


ఫలము :- దీక్ష నియమములలో చేసిన పూజాదికములకు నిర్దేశిత ఫలములు 
సత్వరము లభింపగలవు. ఈ యంత్రము వలన గౌరవ మర్యాదులు, సంఘమున 
పలుకుబడి, సత్కీర్తి, ఉన్నత పదవి లాభము, కుటుంబ సౌఖ్యము, కార్యాను 
కూలతలను చేకూర్చును. గృహమునందలి పశ్చిమ, వైబుతి దిశల దోష 
పరిహారమగును. గృహ యజమాని సుఖము, ఆనందము, ఐశ్వర్యాభివృద్దితో 
వర్ణిల్లును, 

ఓం శాంతిః 


Xi K 


[FE] 


సమగ్రయంత్ర రత్నాకరము 


26. శ్రీమహాలక్ష్మీ యంత్రము 


మూల మంత్రము 


అస్యశ్రీ మహాలక్ష్మీ ఘవోమద తాన్య 1 దక్ష ప్రజాపతి బుషి: | గాయత్రీ ఛందః | 
మహాలక్ష్మీ క్లేవతా "శ్రీం బీజమ్‌ ! హైం శక్తిః "క్రీం కీలకమ్‌ | అఖందైశ్వర్య సిద్ద్యర్హే 
జపే వినియోగః । శ్రామితి షడంగ న్యాసమ్‌ కుర్యాత్‌ ॥ 

(అని చెప్పుకొనిన పిదప (క్రింది మం(త్రమును జపించాలి) 


9 క్తీం శ్రీం ఐం సౌః కమలే కమలాలయే 


EX హం 
ప్రసీద (ప్రసీద సౌః క్తీం ఐం శ్రీం హ్రీం శ్రీం 'త్రసూతైస్వాహా ॥" 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
మహాలక్ష్మీ గాయత్రి 


ఓమ్‌ మహా దైవ్యైచ విద్మహే విష్ణు పత్నీ చ ధీమహి 

తన్నో లక్ష్మీః ప్రచోదయాత్‌ ॥ 
యలత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5" ౫5") సైజు గల రాగి లేదా 
వెండి రేకు మోద బ్రహ్మజ్ఞులచే నిర్మాణము గావించుకొని, యంత్ర సంస్కార, 


ప్రాణ ప్రతిష్ట జీవ కళాన్యాసములను గావించిన పిదప శుభ ముహుర్తమున పూజ, 
జపాదులను నిర్వహించవలయును. 


పూజా విధి :- ఈ యంత్రమును మండలము (40) రోజులు యధావిధిగా 
దీక్షతో వూజించవలయును. (వ్రతి దినము షోడశోవచార వూజలను 
నిర్వహించవలెను. మూల మంత్రమును మొత్తము 40 రోజులలో ఒక లక్ష 
పర్యాయములు జపించి యంత్రమునకు ధారబోయవలెను. రోజుకు 25000 సార్టు 
జపము ఆచరించవలయును. సంఖ్య తగ్గకూడదు. సస్వరముగా మంత్రమును 
జపించ వలయును. 


పిదప, చివరిరోజున శుభముహూర్తము నందు యంత్రమును గృహము 
నందుగాని వ్యాపొరస్టలముల యందుగాని, కర్మాగారముణ వందు గాని 
స్టాపించవలెను. 


ఫలము :- దీక్ష, నియమ నిష్టలతో పూజించి యంత్ర (ప్రభావమును 
స్యానుభవముతో తెలుసుకోవలయునే గాని వర్షింప అశక్యము. ఈ యం(త్రము 
వలన సామాన్య ఫలితములే గాక గృహ, స్థల వాస్తు దోషములను కూడా 
పరిహారమగును. ఉత్తర సింహద్వార గృహ దోషములు, తూర్పు - ఉత్తర దిశల 
యందలి మెరక దోషములు, గృహోపకరణముల ద్వారా కలుగు దోషములు, 
కర్మాగారములందలి దోషములు, యంత్ర ప్రాధాన్యత గల ప్రదేశము లందలి 
దోషములు పరిహారమగును. యజమానులకు సుఖ సౌఖ్యములు, ధనధాన్యాభివృద్ది, 
కుటుంబవృద్ది, వ్యాపార వృద్ది, కీర్తి ప్రతిష్టలు కల్లును. అత్యున్నత పదవీ యోగము 
కల్గును. 

అఖండ భోగ భాగ్యములను చేకూర్చును. ఏలనన - శ్రీ మహాలక్షి దేవి - 
సౌభాగ్య దాయిని. ఈమె అనుగ్రహము కల్లిననూ, కృపాకటాక్షములు పాందినను 
సర్వత్ర విజయమే కదా! సదా ఆనందమే ఆరోగ్యమే. 


ఓం శాంతిః 


నశేరోరోలోరోల 


సమగ్ర యంత్ర రత్నాకరము 


27౯. శ్రీసుబ్రహ్మ్యణ్య యంత్రము 


సుబ్రహ్మణ్య మూల మంత్రము 


అస్యశ్రీ సుబ్రహ్మణ్య మహా మంత్రస్య | అగస్త్య భగవాన్‌ బుషి: | అనుష్టుప్‌ 
ఛందః! శ్రీ సుబ్రహ్మణ్యో దేవతా । సాం బీజమ్‌ । ఓమ్‌ శక్తిః; శరవణ భవాయేతి 
కీలకమ్‌ । శత్రు నిషూదన ద్వారా సకల శ్రేయోభి వృద్దర్థ్యే జపే విని యోగః ॥ 


హ్రాం ప్రాం ఇతి షడంగన్యాసం కుర్యాత్‌ ॥ 


(పై విధముగా చెప్పుకొనిన పిదప (క్రింది నిచ్చిన మంత్రములలో నొక దానిని 
జపించవలెను) 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
మూల మంత్రము :- 

(1) ఓం సాం శరవణభవ |! 

(2) ఓం శ్రీం హ్రీం క్షీం సాం శరవణ భవాయ స్వాహ !! 


(ఈ మంత్ర పునశ్చరణ యందు అనగా జపము నందు కఠిన నియమ, నిష్టలను 
తప్పుక పాటించవలయును. లేనిచో ఫలము శూన్యమని (గ్రహింపనగును) 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5" ౫5") సైజు గల రాగి లేదా 
వెండి రేకు మోద దైవజ్ఞాలతో యంత్రమును తయారు చేయించుకొని, దానికి - 
సంస్కారమలన్నియు జరిపి, ప్రాణ ప్రతిష్ట. జీవకళాన్యాసములను జరిపించి శుభ 
ముహూర్తమున పూజాదికములు (ప్రారంభించవలయును. 


పూజా విధి :- యంత్రమును 40 రోజులు దీక్షతో షోడశోపచార పూజలు జరుపుచు, 

నిత్యము మూల మంత్రమును జపించవలెను. మొత్తము 40 రోజులలో 

మూలమం౦[త్రమును ఒక లక్షా పదివేల వర్యాయములు జపించవలెను. 

తదనుగుణముగా దినమున కేన్ని మార్చు జపించవలెనో చూసుకొని జపవిధి . 
సాగించవలెను. జపసంఖ్య తగ్గ కూడదు. పిదప యం('త్రమునకు జప ఫలమును 

ధారబోయ వలెను. అప్పుడే యంత్రము శక్తి వంతమగును. 


సూచన :- ఈ నలుబది రోజులు దీక్షా వస్త్రధారణ తోనే పూజాదికములు 
నిర్వహించాలి. (బ్రహ్మచర్యము, భూశయమనము చాలా ముఖ్యము. 


ఫలము :- 40 రోజులు పూజాదులు ముగిసిన పిమ్మట యం(త్రమును గృహము 
నందుంచి పూజించుచుండవలయును. తత్పలితముగా వు(త్ర-పౌగత్రాది 
వంశాభివృద్ది, శతృనాశనము, ఇష్ట సిద్ది, గృహ-సంసార బాధా నివృత్తి, లక్ష్మీ 
కటాక్షము, దైవానుగ్రహము, సర్వాటంక నివారణ, ఐశ్వర్య(ప్రాప్తి కల్లును. 
వాస్తురీత్యా - సర్వాకారస్థల దోషములు, మృత సంతాన దోషములు, దక్షిణ దివంగత 
నిర్మాణ దోషములు, దళ విధ వంధ్యా దోషములను పరిహరించి, గృహ 
యజమానికి రోగ రాహిత్యము, సర్వబాధా నివృత్తి కలుగజేయుటలో - ఈ 
యం(త్రము ఎంతయో మహిమాన్వితమైనవి. 


గాయత్రి :- ఓం తత్పురుషాయ విద్మహే నుహా సేనాయ ధీమహి 
తన్నోః షణ్ముఖ: ప్రచోదయాతు | 


ఓం శాంతిః 


xxx XKx 


= సమగ్రయంత్ర రత్నాకరము 


28.కుబేర యంత్రము 


కుబేర మహా మంత్రము 


అస్యశ్రీ కుబేర మహా మంత్రస్య | విశ్రవసు బుషిః | బృహతీ ఛందః ॥ 
ధనేశ్వరః కుబేరో దేవతా | శ్రీం బీజమ్‌ । స్వాహా శక్తిః | హ్రీం కీలకమ్‌ | ధన-కనక 
వస్తు వాహన సమృద్ధ్యర్థే జపే వినియోగః । శ్రామితి షడంగన్యాసమ్‌ కుర్యాత్‌ ॥ 
మూల నుం|త్రము :- ఓం (హీఐ సం శ్రీం క్లీం యక్షాది పతయే కుబేరాయ । 
ఘోర దారిద్ర్య ధ్వంసనాయ | డ్రీం ద్రం క్తీం Eo బ్లూం బ్లూం ధనధాన్యాధిపతయే। 
ధన ధాన్య సమృద్ది మేం దేహి దేహి దాపయ దాపయ స్వాహా ॥ 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త 
కుబేర గాయత్రీ :- ఓం ధన ప్రదాయ విద్మహే 

వైశ్రవణాయ ధీమహి | తన్నో యక్ష ప్రచోదయాత్‌ 1 

(ఈ గాయత్రిని - జపాద్యంతములందు నిత్యము 108 సార్టు జపించవలెను) 


యంత్ర నిర్మాణము :- ఈ యం(త్రమును - (55% సైజు గల రాగి రేకు 
మోద దైవజ్ఞాలచే తయారు చేయించుకొనవలయును. పిదప యంత 
సంస్కారములు, జీవకళాన్యాన, (ప్రాణ (ప్రతిష్ట గావించిన పిమ్మట శుభ 
ముహూర్తమున పూజ, జపాదులను (హైం, చ వలయును. 


వూజావిధి ;:- యంత్రమునకు 40 రోజులు 
నిత్యషోడశోపచార పూజలతో యుంత్రమును ష 
మూలమం(త్రామును మొత్తము 40 రోజులలో ఒక 
యంత్రమునకు ధార బోయవలెను. రోజునకు 

నిత్యము అంతనే జపము చేయాలి. తగ్గ 
ముఖ్యము . 40 రోజుల పిదప శుభఫుడి: 
గోడలో నవరత్న సహితముగా స్టాపించవలిను. 


పైన తెల్పిన 
సుసులు జపించి 


వూదిరు. డీ ములు అత్యంత 


కజ్లిర దిక్కు 


ఫలము :- నిరంతర విష్ణుసేవా తత్పరుడు, రుద్రుని భక్తుడు అయిన ఈకుబేర 
యంత్రము వలన సర్వ దోషములు పరిహరించి, గృహయజమానికి - రోగ, బుణ, 
శత్రు పీడలను నశింప జేయును. దారిద్ర్య నివృత్తి యగును. ధనధాన్యవృద్ది 
కల్లును. ఇష్ట సిద్ధిని చేకూర్చును. విశేష ధన, ధాన్య, శస్తు లాభములను కల్గించును. 


అంతేగాక, ఈ యం(త్రము వాస్తురీత్యా ఉత్తర సింహద్వార గృహములకు 
కలుగు అన్ని విధములైన వాస్తు, దోషములసు,ఉత్తిర సరిహద్దు దోషములను, 
ద్రవ్య స్లానమున అస్తవ్యస్త నిర్మాణ దోషములను పరిహరించి ఈుజనూనికి అఖిల 
ఐశ్చర యోగమును కలిగించును. 


సమగ్రయంత్ర రత్నాకరము 


25. శ్రీణగాయత్రీ యంత్రము 


ష్టం! అంఅంఇంగ్ల 
హో కంబు 


గాయత్రీ మహా నముంత్రము 


అస్యశ్రీ, గాయత్రీ మహా మంత్రస్య । విశ్వామిత్ర బుషి: 1 గాయత్రీ ఛందః 
సవితా దేవతా । యం బీజమ్‌ [ఈం శక్తిః | ఆం కీలకమ్‌ 1 సర మనో భీష్ట సిద్దర్ణే, 
జపే వినియోగ; ॥ 


మూలమంత్రేణ షడంగ న్యాసమ్‌ కుర్యాత్‌ 11 
(అని చెప్పిన పిదప మూల మంత్రమును జపించాలి) 


100 


ల యా... వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
మూల మంత్రము 
ఓం భూర్చు వస్సువః తత్పవితుర్వ రేణ్యమ్‌ 
భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్‌ ॥ 
(ఈ మూలమం(త్రమును 40 రోజులలో యంత్ర పూజ జరుపుచు ఒక లక్ష 
పర్యాయములు వ్యాహృతీ యుతముగా, దీక్ష నియమావళితో జపించవలెను) 


యంత్ర నిర్మాణము :- ఈ యం[త్రమును - (5'"' ౫5”) సైజు గల రాగి రేకు 
లేదా వెండి రేకు మోద దైవజ్ఞులతో తయారు చేయించుకొనవలయును. పిదప 
యం్యత నంస్కార (ప్రాణ (వ్రతిష్టాదులు నిర్వహించి వూజాదికములు 
ప్రారంభించవలెను. 


పూజా విధి :- యంత్రమును 40 రోజులో అత్యంత దీక్షతో షోడశోపచార పూజలతో 
సేవించ వలయును. నిత్యము ముందు తెల్పిన మూల మంత్రమును సస్వరముతో 
ఒక లక్ష పర్యాయములు జపించిన పిమ్మట, యంత్రమునకు ధారబోయవలెను. 
పిదప యంత్రమును గృహమునందు పూజా మందిరము నందుంచి నిత్యము 
గాయత్రీ మాత సేవార్చనలు జరుపుకొనవలెను. 


ఫలము :- వేదమాత గాయత్రి దేవి ప్రణవ స్వరూపిణి । దివ్యశ్త్రియగు గాయత్రీ 
యంత్రము (ప్రతి ఇంటిలోను ఉండవలసినది. తల్లి కృపచే సర్వ పాపహరణము 
జరిగి, విద్యా, వివేకములు అభినృద్ది చెందును. ఆయురారోగ్య భాగ్యాదులను 
కల్గించును. సకలారిష్ట నివారణ యగును. వాక్సుద్ది, పాండిత్య (ప్రాభవములు 
సమకూరును. ధర్మ చింతన అలవడును. సౌశీల్యత ఏర్పడును. అది ఇది అననేమి 
మససొ, వాచా, కర్మణా ఆ తల్లిని సర్వస్య శరణాగతి వేడిన వారికి ఏమి 
కావలయునో అవి అన్నియు ఒసంగునట్టి కల్పవల్లి. 


అంతేగాక - ఈ యంత్రము గృహము నందు ఉండుట వలన అనేక 
విధములైన వాస్తు దోషములు కూడా పరిహారమగును. గృహము నందుగాని, 
స్థలమునందు గాని గల అన్య సంసర్గ, గవాక్ష బాహ్య, అంతర్గతములైన అనేక 
దోషములను పరిహరించును. గృహ యజమానికి సర్వ రక్షగానుండు యంత్ర 
రాజము ఈ గాయత్రీ యంత్రము. 


సర్పం శుభం 


xxx 


101 


ముషిః | ప్రకృతిచ్చందః | 
రా ధర దురంధరా యేతి 


కామితి షడంగ న్యాసమ్‌ కుర్యాత్‌ ॥ 


(ఆని చెప్పిన పిదప మూలమంత్రము జపము చేయవలెను) 


102 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


మూల మం(త్రము 


ఓమ్‌ నమో భగనతే 1 కుం మార్మాయ | 
ధరాధర దురంధరాయ నమః । 


కూర్మ గాయత్రీ 


ఓమ్‌ కూర్మ రాజాయ విద్మహే । ధరాధరాయ ధీమహి | 
తన్నో కూర్మః ప్రచోదయాత్‌ 


(నిత్యము జపాద్యంతములందు 108 సార్టు జపించాలి) 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - 45" ౫5") సైజు గల రాగ రేకు 
మీద యధావిధిగా శ్యాన్తజ్ఞులు, దైవజ్ఞాలచే నిర్మింవజేసంకొని, యద్మత్ర 
సంస్కారములన్నియు నిర్వహించి, ప్రాణ 'ప్రతిష్థాదులు గావించి పబ 
ముహూర్తము నందు యంత్ర పూజాదికములు (ప్రారంభించవలెను. 


పూజా విధి :- ఈ యం([త్రమును 40 రోజులు నియమ నిష్టలతో, దీక్షలో 
నిత్యము షోడశోపచార పూజలతో సేవించి, (ప్రతిరోజు మూలమం[త్రమును 2509 
సారు జపించు చుండవలెను. జపానంతరము ఫలమును" యంత్రమునకు 
ధారబోయవలెను. అందుచే యంత్రము శక్తివంత మగును ఈ వధముగా 40 
రోజులలో మంత్ర జపము ఒక లక్ష యగును. పిదప శుభ,ఫుడియలలో 
గృహమునందు యంత్రమును స్టాపించవలయును. 


ఫలము :- ఈ కూర్మ యూపము విష్ణు జేవుని అనతారము. ఈ శ్రీకూర్మ 
యంత్ర స్టాపనచే గృహము నందు దైవిక శక్తిని పెపొందించును. సౌభాగ్యము, 
ఆరోగ్యమును అభీష్టకార్యసిద్దిని, స్టాన శక్తిని పెంపొందించి, శుభ సంపేత్తిని 
కలుగజేయును. వంశాభివృద్దిని కల్గిరచును. కుటుంబమును రక్షించును. 


అంతేగాక వాస్తు సంబంధిత దృశ్య దృశ్య గృహ దోషములను, జలాశయాషె 
సమస్త దోషములను, పరిహరించును. వాపీ, కూప, తటాక శూలాది దోషములు, 
అన్యజలస్టిత దోషములు, నదీ నద (ప్రవాహాది దోషములు, పరిహరించి 
గృహమునకు వాస్తు శుద్దిని చేకూర్చి, యజమానికి, కుటుంబమునకు సంరక్షగా 
నుండును. 
ధ్యానము 

ళో ॥ పీతాంబరమ్‌ కూర్మ ప్పష్టమ్‌ అస ల్లాంగుల శోభితమ్‌ | 
దీర్హ గ్రీవమ్‌ మహా గ్రాహ మూతకు ర్త లోచనమ్‌ ! 


ఓం హరిః 


సమగ్రయంత్ర రత్నాకరము 


31. శ్రీ సుదర్శన యంత్రము 


సుదర్శన మహా మంత్రము 
ఆనుష్బునీ క సన ురన చను ను 
కీలకమ్‌ | సర్వత్ర సర్వతో రక్షణార్డే జపే వినియోగః ॥ 
హ్రోమితి షండగ వ్యాసమ్‌ కుర్యాత్‌ ॥ 
మూల మంత్రము 
1ఓం ఆం హ్రీం క్రోం సహస్రార హుం ఫట్‌ స్వాహా ॥ 
(ఈ మంత్రము యం(త్ర సంస్కారములకు మంచిది) 


104 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
2. ఓం క్ర్మ్యాం సహస్రార హుం ఫట్‌ స్వాహా! 


(ఈ మంత్రము ప్రత్యేకించి (గ్రహనాశనాదుల యందు ఉప 
సుదర్శన గాయత్రీ 
ఓమ్‌ సుదర్శనాయ విద్మహే | మహా దిప్తాయ ధీమహి | 
తన్నో చక్రః ప్రచోదాయాత్‌ 11 
(ఈ గాయత్రీ మంత్రమును జపాద్యంతములదు 108 లేక 216 
పర్యాయములు జపించవలెను) 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5 ౫5") సైజు గల రాగి లేక 
వెండి రేకు మోద దైవజ్ఞులచే తయారు చేయించుకొని, యం('త్ర సంస్కార, 
ప్రాణప్రతిష్ట. జీవకళాన్యాసాదులను గావించి, శుభముహూర్తమున పూజా 
స్థానమందుంచి పూజాదులు (ప్రారంభించవలయును. gi 


పూజా విధి :- ఈ సుదర్శనము - శ్రీ మహా విష్ణువు యొక్క (ప్రధాన ఆయుధము 
- ఈ స్వరూపము. సర్వులకు రక్షణ కల్టిరచ్లుటల్లో 'అమోఘమైనది. సర్వజన్మల 
పాపములను హరించి సుఖశాంతులను చేకూర్చునట్టి - ఈ యంత్రమును దీక్ష, 
నియమ, నిష్టలతో 40 రోజులు నిత్య షోడశోపచార పూజలు జరుపుచుండవరను. 
ముందు తెల్సిన మూల మంత్రములలో ఒక దానిని ఒక మంత్రమును మాత్రమే 
"ప్రతిరోజు 2500 సార్టు జపించుచూ, మొత్తము ఒక లక్ష జపము చేయవలెను. 
జప ఫలమును యం(త్రమునకు ధారబోయవలెను. అందుచే యంత్రము శక్తి 
వంతమగును పిదప ఈ యంత్రమును శుభముహుర్తమున గృహమునందు 
స్టాసించుటయో లేక పూజామందిరము నందుంచి నిత్య పూజాదులు చేయవలెను. 


ఫలము :' ఈ యం('త్రము వలన ముఖ్యముగా సర్వత్రా రక్షణ చేకూరును. 
శృత్రునాశన మగును. గ్రహదోషములన్నియు నివృత్తి యగును. గృహ యజమానికి 
"అందు నివసించు వారికి వెర్తుళకగా యుండి నరఘోషను నివారించును. ఆకస్మిక 
ఉప(ద్రవముల నుండి కాపాడును. సకల ఐశ్వర్య అభివృద్ది కలుగచేయును. 
అభిచార కర్మాదులచే సంభవించు సకల బాధతిను నివృత్తి చేయును. 


ఇంకను - గృహ వాస్తు విషయమైన సమస్త దోష ములను పరిహరించును. 
విశేషించి నైబుతి దిశలో గల బావుల వలన కలుగు దోషములు, ప్రహరీ గోడలు, 
వీధి శూలలు, దేవాలయ మూలక సమస్త దోషములను, మేడ సైకి నిర్మించు 
మెట్ల వలన సంభవించు దోషాదులను కూడా పరిహరించి - గృహయజనూనికి, 
సతీ 'సుతులకు, సర్వులకు రక్షణ చేయుట యందు అమోఘమైన యంత్రము. 


J 
J 


ఓం నమో నారాయణాయ 


105 


సమత్ర యంత్ర రత్నాకరము 


32. శ్రీ మహావిష్ణు యంత్రము 


న మ్ల (స్య |! ప్రజాపతి బుషి | 
గాయ(తీ ఛందః | శ్రీ విష్ణుర్తేవతా । ఓమ్‌ బీజమ్‌ | నమః శక్తిః | వాసుదేవాయేతి 
కీలకమ్‌ | అకిలార్ధ సెద్ద్యర్దే జపే వినియోగః ౫ 


మూల మంత్రేణ అంగన్యాస కరన్యాసమ్‌ కుర్యాత్‌ 1 
(అని చెప్పుకొనిన పిదప (క్రిందచెప్పిన మంత్రము జపించాలి) 


మూల నుంత్రము :- ఓం నమో భగవతే వాసుదేవాయ । హ్రీం శ్రీం శ్రీం 
శ్రీ మహా విష్ణవే | సర్వ రక్షకాయ నమః । స్వాహా ॥ 


106 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య 


విష్ణు గాయత్రి 
ఓమ్‌ నారాయణాయ విద్మహే । వాసుదేవాయ 
ధీమహి | తన్నో విష్ణుః ప్రచోదయాత్‌ ॥ 


(పూజ, జపాదుల ఆద్యంత్వములందు ఈ గాయత్రి మంత్రమును 108 న 
జపించవలెను) 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5"" ౫5) సైజు గల రాగి లేక 
వెండి రేకు మోద దైవజ్ఞులుచే తయారు చేయించుకొనవలయును. యంత్ర దశవిధ 
సంస్కారములు, (ప్రాణ (ప్రతిష్ట జీవకళాన్యాసములను జరిపించి శుభ ఇ 0 
నందు దీక్షాన్వితులై పూజాదికములను (ప్రారంభించవలెను, 


పూజా విధి :- యంత్రమును 40 రోజులు షోడశోపచార పూజలతో సేవించువు, 
మూల మంత్రమును ఒక లక్ష పర్యాయములు జపించవలెను. అనగా (ప్రతినిత్యము 
2500 సార్టు జపించి, ఆ జప ఫలమును యం(త్రమునకు ధారబోయనలెను ' దీని 
వలన యం(త్రము శక్తి వంతమగును. ఈ విధముగా పూజ, జపాదులు పూర్త: 

పిమ్మట యంత్రమును గృహము నందు నిర్దిష్ట ప్రదేశమందు స్టాపించవలెన 
లేదా పూజా మందిరము నందుంచి యధాశక్తి నిత్య సేవలు జరుపుచుండవజెను, 


ఈ సృష్టి యందలి సకల చరాచర జీవులను పోషించి, రక్షించువాడు * ఆ 
శ్రీమన్నారాయణుడే కావున ఈ విష్ణు యంత్రము అన్ని విషయములలోను యోగ్య 
'ప్రదమైనది. 
ఫలము :- ఈ యంత్రపూజ వలన గృహస్తులకు సంతాన, సౌభాగ్య; 
చేకూరి, స” సంపదలు, వ్యాపారాదులు అభివృద్ది నొందును. అంతేగాక. * 
బుణ, రోగ, ఈతి బాధలను సమస్తము నశింపచేయును. ప్రశాంత జీవనవ 
నుండి, గౌరవాదులను, రాజ్యపూజ్యతలను, పొందగలరు. ఆర్థిక పుష్టి మనస్సునకు 
సంతృప్తి సమకూరును. 


అంతేగాక, గృహమునకు నంబంధించిన వివిధ రకనుఎలైన 
వాస్తుదోషములను పరిహరించును. విశేషించి పశ్చిమ సింహద్వారము 
గృహములకు సంబంధించినట్టి వివిధ దోషములు, రాక్షస స్టాన దోషములు, 
రాక్షస, పితృగణ దోషములు, (బ్రహ్మపద నిర్మాణ దోషములు, మృగ పగాడ 
యందు నిర్మించిన గృహ దోషములు, ఆదిగా గల సమస్త దోషములను 
యంత్ర రాజము పరిహరించి గృహయజమానికి, వారి కుటుంబ సభ్యులంి 
సుఖశాంతులొసంగి, శాంతి జీవనమును కలుగ జేయును. 


ఓం నమో భగవతే వాసు దేవాయ 
xxx 


గః 


e 


జ 


(| 
తశ 


107 


మత్స్య మహా మంత్రము 
అస్య శ్రీ మత్స్య మహామంత్రస్య! పరబ్రహ్మ బుషిః । దైవీ గాయత్రీ ఛందః 
। మత్స్య స్వరూప మహో విష్ణుర్ణేవతా | మం బీజమ్‌! నమ: శక్తిః 1 అరిష్ట భంజనాయేతి 
కీలకమ్‌ | సర్వ సంపదస్సముద్ధ్యర్దే, సర్వాభీష్ట వృద్ద్యక్షే జపే వినియోగః ॥ 
మూల మంత్రము 


1. ఓం హీం శ్రీం మత్స్యాసనాయ । సోమకాసుర భంజనాయ । శ్రీ మహా 
విష్ణవే 'శ్రీం హ్రీం ఓం అణినూ ద్యష్ట విభూతిమ్‌ దేహి దేహి స్వాహా ॥ 


————————— ద శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
2 ఓం ఆం హ్రీం క్రోం హ్రీం శ్రీం మం నుత్స్యా సవాయ | సోముకాసుర 
భంజనాయ | మహో విష్ణువే । అణిమాద్యష్టః విభూతిమ్‌ దేహి దేహి మమ 

సర్వ సౌఖ్యమ్‌ దాపయ దాసయ స్వాహా ॥ 


(ఈ రెండు మూల మం'త్రములలో ఏదో ఒక మంత్రమును ఒక లక్ష 
పర్యామములు జపించవలయును) 
మత్స్య గాయత్రీ నుంత్రము 
ఓమ్‌ తత్పురుషాయ విద్మహే । మహా మీనాయ 
ధీమహి ! తన్నో మచ్చ్య: ప్రచోదయాత్‌ ॥ 


మత్స్య యంత్ర గాయత్రీ మంత్రము 
యంత్ర రాజాయ విద్మహే | మచ్చ యంత్రాయ 
ధీమహి ! తన్నో యం్య్రః ప్రచోదయాత్‌ ॥ 


గాయత్రీ మంత్రము 
ఓమ్‌ భూర్భువ స్ఫువః | తత్సవితుర్వ రేణ్యమ్‌ । 
భర్లో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్‌ ॥ 
మత్స్య యంత్ర విశిష్టత 


శ్రీ మహా విష్ణువు యొక్క దశావతారములలో మొట్ట మొదట అవతారమే 
“మత్స్యావతారము” వేద సముద్దరణకై అవతరించిన శ్రీ, మహావిష్ణు రూపము. 
ఈ యం(త్రము, ఇతర యంత్రముల కన్నా చాలా విశిష్టమైనది. “సమస్త వాస్తు 
దోష నివారణ యంత్ర రాజము” ముఖ్యముగా విశేషించి ఈ యంత్రము - వాని 
ప్రసారము నందు గల సప్తావరణల లోను అతి ముఖ్యము శక్తివంతమైన 
బీజాక్షరములతో రూపొందించబడి, నర్వ సాం(ప్రదాయాను కూలముగా 
నిర్మించబడినది యంత్రము. 


యంత్ర నిర్మాణం - పూజా విధి 


ఈ మత్స్య యంత్రమును - (5' ౫5) సైజు గల రేకు పై యం(త్రమును 
శాస్తాను సారముగా దైవజ్ఞులచే తయారు చేయించుకొని, యం('త్రసంస్కార జీవ 
కళాన్యాస, (ప్రాణ |ప్రతిష్టాదులను జరిపించి, శుభ సమయమున యం(త్ర పూజ, 
జపాదులను (ప్రారంభించవలెను. ఈ యంత్రమును శక్తి వంతముగా చేయుటకై 


109 


తతత సమగ్ర యంత్ర రత్నాకరము 
విధి పిభానమును మిగిలిన యంత్రముల కన్న కొంచెము ఎక్కువగానే 
నిప్టేశింపబడినది. గావున ఆ విధముగా నర్వము దీక్షతో నిర్వహించి 
శుభంబులబడయవలసినదిగా ప్రార్ధన. 


పూజా విధి: ఈ మత్స్య యంత్రమును 40 రోజులు దీక్షతో షోడశోపచార 
పూజలు నిర్వహించుచు నిత్యము సేవించవలెను. ప్రతి దినమున మత్స్య మహా 
మంత్రము అనగా ముందు తెల్పిన మూలమం[త్రములలో ఒక దానిని మొత్తము 
ఒక లక్ష పర్యాయములు జపించవలెను. అనగా రోజునకు 2500 పర్యాయములు 
బపించవలసియున్నది. ఈ మూల మంత్రముతో పాటు గాయత్రీ మంత్రమును 
కూడా (ప్రతి రోజు 2500 పర్యాయములు జపించవలెను. అట్లే మత్స్య గాయత్రి 
మంత్రమును కనీసము పదివేల మార్లు జపించి - ఈ జప ఫల మంతయు 
యం(త్రమునకు ధారబోసినచో - యంత్రము మహా శక్తి నంతమగును. 


ఈ విధముగా 40 రోజులు పూజ, జపాదులు నిర్వహించిన పిదప, 
చివరిరోజున హోమము కూడా నిర్వహించవలయును. ఈ హోమమునకు 
మూలనుం(త్రముతో - ఆవు నెయ్యి, నల్ల నువ్వులు, బిల్వ వలములు, 
పాయసములతో - జపమునకు దశాంశము అనగా పదివేల వర్యాయయుట్లు 
హోమము నిర్వహించవలయును. 

ఈ (క్రియాదులు పరిపూర్ణమైన పిదప తారాబల, చంద్రబల యుక్త శుభ 
ముమార్తమున యంత్రమును గృహము నందలి ఈ శాన్య భాగమున గాని లేదా 
గృహ మధ్య భాగమున గాని స్టాపించాలి. 


భలము: ఈ యంత్రము అత్యంత మహిమానిత్వమైన దగుటవలన, 
గృహమందలి సర్వారిష్టములను, సమస్త దోషములను సంపూర్ణముగా పరిహరించి, 
గృహ యజమాని, అందు నివసించు వారందరికి సుఖ సంతోషములు, 
ఆయుర్భాగ్యములు, వు పౌ(త్రాది సంతానాభివృద్దిని చేకూర్చును. 
భోగభాగ్యములు, ధన ధాన్యాభివృద్ది కల్గించును. కీర్తి, గౌరవ (ప్రతిష్టలు 
పెంపొందించును. ఈ యంత్రము, ఆయా గృహస్తులకు వారి కోరికలను దీర్చు 
కామధేనువు మరియు కల్పతరువు. ఈ విధముగా సాధారణ గృహస్తులకు వారి 
జీవితములందు అత్యంత ఉపయుక్తమై యున్నది. 


తననన [TY] 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
అంతేగాక - వాస్తు రీత్యా ఈ యంత్రము ఆత్యంత యోగకారి, శుభకారి 


మరియు సమస్త గృహస్ట్రల వాస్తు దోష నివారిణి. 
వాస్తుదోష నివారణ : 


న 


4. 


ర్‌ 


తూర్పు సింహద్వారముగల గృహము లందలి సమస్త దోషములను 
మాత్రమే గాక ఏదీశా దోషమైనను పరిహరించును. 


ఈశాన్య స్తాన దోషములను, దక్షిణ, పశ్చిమ, ఉత్తర సింహద్వార్‌ గృహ 
దోషములను నివృత్తి చేయును. 

(గ్రహ దృష్టి దైవ దృష్టి , విప్ర దృష్టి ఆదిగా గల దృష్టి దోషములను 
పరిహరించును. 


వర్గరాహిత్యము, స్టలాంతర్లత, స్థల పరిసర మరియు శాస్త్ర విహితముగాని 
సమస్త నిర్మాణ దోషములు పోవును. 


సొంత గృహమైనను, అద్దె ఇల్లు అయిననూ గాని ఈ యంత్రమును 
గృహము నందుంచుట వలన విశేష లాభములను పొందగలరు. 


గ హాము వంధే గాక - ఈ యంత్రమును పాఠశాలలు, సైద్యళాలలు, 
ఆఫీసులు, కర్మాగారము లందు కూడా ఉంచవచ్చును. సత్ఫలితముల 
నిచ్చును. 

విశేషించి గ్రామ మధ్యమున స్థాపించిన - (గ్రామ ప్రజలెల్లరు శుభంబుల 
నొందగలరు. 


అభివృద్ది సాధన కొరకు ఈ యంత్రమును ఉంచినచో - ఫలితము 
అమోఘము. 


వాహనములందు కూడా ఈ యం(త్రము ఉంచవచ్చునని శాస్త 
ప్రమాణము. అందుచే యజమానికి ప్రమాదముల నుండి రక్షణకల్నును. 


నర్వదోష నివారిణి, వల (ప్రదాయిని ఈ మత్స్య యం(త్రము, 


సతృలితములకు, మన దీక్ష నియమ నిష్టలే అతి ముఖ్యమైనవి. 


వారిః ఓం 


KKK 


111] 


రుద్ర మహా మంత్రము 
త్తే అస్యశ్రీ రుద్ర మహా మంత్రస్య । తాపస పుత్రోః వసిష్ట బుషిః 1 జగతీ 
శ 


ఛందః | శ్రై రుడ్జ దేవతా ! ఓం బీజమ్‌ | నమః శక్తి; యం కీలకమ్‌ | 
సమస్తోపద్రన శాంత్యర్ద్యే జపే వినియోగః ॥ 
హ్రీామితి షడంగ న్యాసమ్‌ కుర్యాత్‌ ॥ 
(అని చెప్పుకొనిన తర్వాత జపమును చెయవలెను) 
మూల మంత్రము 
యో రుద్రో అగ్నా యో అప్పుజ ఓషధీషు యో 


రుద్రో విశ్వా భువనాని సర్వాః ॥ వూ 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
రుద్ర గాయత్రీ 

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ 1 

ధీమహి తన్నో రుద్రః (ప్రచోదయాత్‌ a 


(ఈ రుద్ర గాయత్రీ మంత్రమును కూడా నిత్యము 108 మార్గు 
జపించవలెను.) 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5" ౫5") సైజు గల రాగి రేకు 
పై దైవజ్ఞులచే నిర్మింప జేసుకొని, యంత్ర దశవిధ సంస్కారములను, జీవకళాన్యాస, 
'ప్రాణ(ప్రతిష్టాదులను జరిపించవలెను. శుభముహూర్తమున పూజాదులను 
ప్రారంభించవలెను. ద్లీక్ష నియమములు ముఖ్యాతిముఖ్యములైనవి. 


పూజా విధి :- ఈ యంత్రమును షోడశోపచార పూజలతో 40 రోజులు పూజించాలి. 
ప్రతి దినము మూలమం్యతమును యధాశక్తి జపించి, మొత్తము 40 రోజులలో 
ఒక లక్ష పదివేల పర్యాయములు జపించి, యం(త్రమునకు ధార బోయవలెను. 
రుద్ర గాయత్రిని కూడా నిత్యము జపించు చుండవలెను. ఈ 40 రోజులు బ్రహ్మ 
చర్య దీక్షను కొనసాగించవలెను. ఒక్క రోజున మాత్రము శత రుద్రీయ మంత్ర 
సహితముగా, ఆవునెయ్యి, సమిధలు, నల్ల నువ్వులు, పాయసములతో - రుద్ర 
స్వాహాకార యుక్తముగా హోమము, జరిసినవో యంత్రము శక్తివంతమై విశేష 
ఫలితములనొసంగును. పిదప ఆయా దోష స్టానము ఆందు స్టాపించవలెను. 


ఫలము :- సర్వారిష్ట్ర అధర్మాదులను సంహరించువాడు - రుద్రుడు చైతన్యమూర్తి, 
ఈ యంత్రము వలన అకాల మృత్యు దోషము నివారణ యగును. శత్రు 
బాధలంతరించును. శిశునష్ట, ధననష్ట నివారణ యగును. ఆయురారోగ్య 
సంపదలను పెంపొందించును. నిజ జీవతమునందు సర్వ ఆటంకములు తొలగి 
కార్యానుకూలత చేకూరును. 


విశేషించి వాస్తు రీత్యా దక్షిణ దిశ సింహ ద్వారము గల గృహ సంబధిత 
దోషములను నివారించును. దక్షిణ, ఆగ్నేయ దిశలో పెరుగుబచే కల్లు దోషములు, 
ఎత్తు, కొలతలు సరిలేని దోషము, దృశ్యా చృశ్యములగు అనేక రకములైన 
దోషములను పరిహరించి గృహ యజమానికి, సకల సుఖ సంతోషములను కల్లించి 
కష్ట నష్టముల నుండి విముక్తి చేయును. 


ఓం శివాయ పరబ్రవ్మాణే నమః” 
ఓమ్‌ శాంతి 2 


KK 


సమగ్రయంత్ర రత్నాకరము 


5. వరుణ యంత్రము 


వరుణ మహా మంత్రము 


అస్య శ్రి నరుణ మహా నుంత్రస్య ! వసిష్ట బుషి: | తిష్టుప్‌ ఛందః | 


వరుణో చ్షీళ ' వం బీజమ్‌ | జూం శక్తిః | స్వాహా కీలకమ్‌ | ఆయురారోగ్య 
సిద్ద్యర్థ్యే జపే వినియోగః ॥ 


చామితి షడంగన్యాసమ్‌ కుర్యాత్‌ ॥ 
(అని చెప్పుకొని జపాదులు నిర్వహించవలెను) 
మూల మంత్రము 


ఓం భూర్చున స్ఫ్సువః । ఆం లం ౧ వం వరుణాయ । పాశహస్తాయ | 
అయుమష్కా రంబ ? అభీష్టమ్‌ దేహి దేహి స్వాహా ॥ 


114 


ము శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


వదుల గాయత్రి 


మంత్రమును 108 పర్యా 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5 ౫5") సైజు గల రాగి రేకు 
మోద శా స్రీయముగా జ్ఞాలచే రచింపజేసుకొని, యంత్ర సంస్కారాదులు 
జరిపించి, ప్రాణ "న్యాపారులు గావించిన పిమ్మట శుభ 
కాలమునందు సూ లెను. 


"9 
పూజా విధి :- ఈ వరుణ యం నను దీక్షగా నలుబది రోజులు షోడశోపచార 
పూజలతో సేవించవలెను. మూల మంత్రమును ఒక లక్ష పర్యాయములు 
సస్వరముతో జసించవలెను. అనగా (ప్రతి రోజు 2500 పర్యాయములు జపించి, 
యం(త్రమునకు ధార బోసినచో యంత్రము శక్తి వంత మగును. నలుబది రోజులు 
పూజ, జపాదులు పూర్తయిన పిమ్మట, యంత్రనును శుభ ముసారార్తమున 
గృహమునందు గల దోషస్థానమున స్టాపించవలయును. 

ఫలము :- వరుణదేవుడు - జలములకు, పశ్చిమ దిశకు అధిపతి అగుటయేగాక, 
యజ్ఞ యాగాదులందు అనాహసము చేయు దేవతలందరిలో వరుణుడు చాలా 
ముఖ్యమైనవాడు. ఈ యంత్రము నుంచిన గృహములందు యజమానికి క్షేమ, 
విజయ, ఆరోగ్య, ఆయుర్చుద్ది కలుగును. అకారణ శత్రుత్వము నశించును. శాంతి 
సౌఖ్యములను సమకూర్చున. సమస్త గృహపీడాది దోష నివృత్తి చేయును. 
శత్రువులు మి(త్రుబగుదురు. సంతానము ప్రయోజకులగుదురు. స్యక్రమ గృహ 
జీవాతానందము చేకూర్చును. 


విశేషించి, వాస్తు రీత్యా ను సింహ ద్వార గృహ సంబంధిత వివిధ 
దోషములను, పశ్చిమ సరిహద్దు వెంబడి నిర్మాణ దోషములు, పళ్చిమ దిక్కు 
నీటివాలు దోషములు పరిహరించుటయేగాక, నైబుతి దిశ పెరిగి యున్నచో, ఆ 
దోషమును కూడా నివృత్తి చేయును. ఇట్లి ధములగు వాస్తు దోష నివృత్తిని 
జేసి గృహ యజమానికి, అందు నివసి సర్వానందమయ జీవితమును 
చేకూర్చును. 


సమగ్ర యంత్ర రత్నాకరము 


36. ఇంద్ర యంత్రము 


& 
౮ 


ఇంద్ర మహా నముంత్రము 


అస్యశ్రి ఇంద్ర మహా మంత్రస్య ! బ్రహ్మ బుంషిః ! ప 
దేవతా | లం బీజమ్‌ | జం శక్తిః 1 స్వాహా కీలకమ్‌ | సమ 
జప వినియోగః ॥ 


Wp 
(1. 

గ 

ల ఇ 
| 

ర్త 


లామితి షడంగ న్యాసమ్‌ కుర్యాత్‌ ॥ 
(అని చెప్పుకొనిన పిదప (క్రింది మూల మంత్రమును జపించాలి) 
మూల మంత్రము 
ఓమ్‌ నమో విశ్వరూపాయ । శచి పతయే 
స్వర్గ కామ ఫల ప్రదాయ |! హైం శ్రీం లం జం 
వజ పాణయే స్వాహా ॥ 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
ఇంద్ర గాయత్రి 

ఓం సహస్రాక్షాయ విద్మహే ! వజ హస్తాయ ధీమహి! 

తన్నో ఇంద్రః ప్రచోదయాత్‌ ॥ 


(ఈ గాయత్రీ మంత్రమును నిత్యము, జపాద్యంతముల యందు 108 
పర్యాయములు జపించవలెను) 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5" ౫ 5") సైజు గల రాగి రేకు 
మోద దైవజ్ఞులచే నిర్మింపజేసుకొని, సంస్కార విధులన్నియు జరిపి, ప్రాణ ప్రతిష్ట 
జీవకళాన్యాసములను గావించిన పిమ్మట పూజూదులను శుభ ఘడియలలో 
ప్రారంభించవలెను. 


పూజా విధి :- ఈ యంత్రమును, దీక్ష నియమాదులతో 40 రోజులు షోడశోపచార 
పూజలు నిర్వహించుచు, ప్రతి నిత్యము మూలనుంత్రమును 2500 పర్యాయములు 
అనగా మొత్తము ఒక లక్ష పర్యాయములు జపించి యంత్రమునకు ధారబోసి, 
నిత్యము జపాద్యంతము లందు ఇంద్రగాయత్రీ మంత్రమును 108 మారు 
జపించవలయును. 40 రోజుల పిదప యంత్రమును శుభ. ముహూర్తమున 
గృహమునందు స్పాపించవలెను. ఈ యంత్రము అత్యుత్తమైనది. వజ్రాయుధ 
ధారియెన ఇంద్రుని శక్తి అమోఘము - అందు వలన ఈ యంత్రము నలన 
విశేష శుభ పలములు ప్రొప్తించుననుటలో ఎట్టి సందేహము లేదు. 


ఫలము :- ఈ యంత్రము వలన - కుటుంబమందలి సమస్త చికాకులు, 
వ్యతిరేకతలు నశించి, సమస్త శత్రు నాశనము, వంశవృద్ధి, సర్వత్రా విజయము 

కూరును. గృహ యజమానికి పరిపూర్ణ సౌఖ్యానందములు, సంఘ గౌరవము , 
కీర్తి ప్రతిష్టలు చేకూర్చి అత్యున్నత సాయిని కలిగించును. ఐశ్వర్యాభివృద్ది కలును. 
వాస్తు రీత్యా, విశేషించి, తూర్పు సింహ ద్వార గృహ సంబంధిత సర్వ దోషములు 
పరిహరించును. ఈశాన్య భాగ శల్య దొషములు నివృత్తి చేయును. అనుచిత 
నిర్మాణ దోషములు, స్టలము నందలి ఎత్తు పల్లములు దోషములు, అస్తవ్యస్త 
ప్రాకార, ద్వార నిర్మాణ దోషములును, ఉత్తర-ఈశాన్య భాగమందలి అనుచితమైన 
నిర్మాణ దొషములను పరిహరించి - గృహ యజమాని, అందు వసించు వారికి 
సమస్త సంపదలను, ఆయుర్భాగ్యములను చేకూర్చును. 


ఓం నమో విషు రూపాయా నమః 


ఓం శాంతిః 


XxX 


[TT] 


కుజగ్రహ మహా మంత్రము 


అస్యశ్రీ కుజగ్రహ మహా మం;త్రస, 
అంగారకో దెవతా ! లం బీజమ్‌ ! ఖం శక్తి 
జపే వినియోగః 


sg! 


(హోం లాం ఇతి అంగన్యాస కరన్యాసమ్‌ కుర్యాః 
(అని చెప్పుకొనిన పిదప (క్రింది మూలమంత్రను 


మూల మంత్రము 


ఓం లం ఖం హాం ధరా సూవవే ! శ్రీ హ్రీం అంగారకాయ 1 
శక్తి శూల గదాధరాయ ! మహా కాద్రాయ స్వాహ tf 


ననన ననన నాం కం 


కతత శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
కుజ గాయత్రీ 
ఓం అంగారకాయ విద్మహే! శక్తి హస్తాయ ధీమహి ! 
తన్నో భౌమ: ప్రచోదయా 


శ్‌ 
(ఈ కుజగాయత్రి మంత్రమును నెత్వము జపాద్యంతముల యందు 
108 సారు జపించవలెను) | 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5" ౫5") సైజు గల రాగి రేకు 
మోద దైవజ్ఞాలచే శాస్త్రి రీత్యా తయారు చేయించుకోనలయును. యంత్ర 
సంస్కారము, (ప్రాణ ్రతిష్టాదులు జరిపించిన పేమ్ముట శుభముహూర్తమున 
పూజాదులు (ప్రారంభించవలయును. నియమ నిష్టలు, వక్ష చాల ముఖ్యమైనవిగా 
(గ్రహించవలెను. 


పూజా విధి :- ఈ యంత్రమును శ్మాస్తోక్తముగా దీక్షతో 40 రోజులు 
షోడశోవచారములతో పూజించవలెను. 'మూలవముం(త్రమును ఒక లక్ష 
పర్యాయములు వ జపించవలెను. అనగా (ప్రతి దినము 2500 
పర్యాయములు జపించి, యం(త్రమునకు ధారబోయుట వలన యంత్రము శక్తి 
వంత మగును. ప్రతిరోజు కుజగాయత్రి మంత్రమును కూడా 108 మార్చు 
జపించవలెను, ఈ విధముగా 40 రోజులు జప, పూజాదికములు పూర్తయిన 
పిమ్మట, తారాబల, చంద్ర బల యుక్త శుభ ముహుర్తమున గృహము నందు 
స్థాపించివలెను. 


ఫలము :- రుద్రమూర్తి అయిన కుజడు - విష్ణు తేజస్సుతే భూదేవికి 
జన్మించినవాడు. అందుకే “ధరణీ గర్భ సంభూతం” అని చెప్పబడియున్నది. 
ఈ యంత్రము వలన బుణ బాధలంతరించును. ఆర్జికముగా అభిన్నద్ది 
చేకూరును. శత్రు నాశనము, కోర్టు వ్యవహార విజయము, భార్యా భర్తల మ 
అన్యోన్యత చేకూరును. కళత్ర నష్టములు, పుత్రహాని, దాంసత్య జీవిత సుఖహీ 
నివారణమగును. వివాహము కాని వారికి కళ్యాణ యోగము కల్లును. సంతానము 
లేని వారికి సత్సంతాన యోగము చేకూరును. సర్వత్రా విజయ కార్య సిద్ది, సర్వ 
జనాదరణము కల్గుననుటలో ఏమాత్రము సందేహము లేదు. 


వత్యేకించి భూమికి సంబంధమైన నకల వాస్తు దోషములను 
పరిహరించును. గృహమునందు గల శత్రుస్తాన, శత్రువర్గ నిర్మాణ దోషములను 
పాజ[ద్రోలును. ఈశాన్య దిశా మెరక దోషములు, ఉప నిర్మాణ దోషములు, 
పశ్చిమ, దక్షిణ దిక్కులందు గల పల్లపుదోషములు, దూలముల క్రింద సింహ 
ద్వార నిర్మాణ వములను వరిహరించి గ్గ హ యాజమానికి, వారి 
కుటుంబమునకు సర్వత్రా సుఖ జీవన యోగము చేకూర్చును. 


ఓం శాంతిః 


LLL 


సమగ్రయంత్ర రత్నాకరము 
38. మరుత్‌ యంత్రము 
(వాయు యం(త్రము) 


వాయు దేవతా మహా మంత్రము : 


అస్యశ్రీ వాయు దేవతా మహామంత్రస్య ! గణక బుషీః ! నిచ్చద్గాయత్రీ 
ఛందః | వాయుర్దేనతా! యం బీజమ్‌ ! నమః శక్తి ! వాయన ఇతికేలకమ్‌ ! 
అభీష్ట సిద్ధ్యర్ష్యే జే వినియోగః | 


మూల మంత్రేణ షడంగ న్యాసమ్‌ కుర్యాత్‌ !! 
(అని చెప్పుకొనిన పిదప క్రింద చెప్పిన మూలమం్యత్రం జపించాలి) 


120 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


మూల మంత్రము 


ఓం యం యం వాయవే ప్రాణాధిపతయే సకల జీవాంతర స్టిత చైతన్య 
ప్రదాయ ! అంకుశ హస్తాయ స్వాహా |! 


వాయు దేవతా గాయత్రి 


ఓం సమీరణాయ విద్మహే ! అంకుశహస్తాయ ధీమహి ! 
తన్నో వాయు: ప్రచోదయాత్‌ 1 


(ఈ గాయత్రీ మంత్రమును ప్రతినిత్య జపాద్యంతములందు 108 
పర్యాయములు జపించాలి) 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5 ౫5") సైజు గల రాగి రేకు 
ప్రై యదాతధముగా దైవజ్ఞులచే తయారు చేయించుకోవలెను. యంత్రమునకు 
దశవిధ సంస్కార, (ప్రాణ (ప్రతిష్ట, జీవకళాన్యాసాదిక్రియలను నిర్వహించిన పిదప 
శుభ ఘడియలలో జప, పూజాదికములు (ప్రారంభించవలెను. దీక్ష నియమ నిష్టలు 
పాటించుట అత్యంతావశ్యకము. 


పూజా నిధి :- ఈ యంత్రమును యధాశక్తి 40 రోజులు షోడశోపచార పూజలతో 
సేవించవలయును. మూల మంత్రమును మొత్తము ఒక లక్ష పర్యాయములు 
సస్వరముగా జపించవలెను. అనగా (ప్రతి రోజు 2500 పర్యాయములు జపించి 
యంత్రమునకు ధారబోయవలెను. జపాద్యంతముల యందు మరుత్‌ గాయత్రీ 
మంత్రమును ప్రతి నిత్యము 108 సార్లు జపించుచుండవలెను. ఈ విధమైన 
మండల పూజానంతరము, స్లైంళైనాను శుభలగ్నమున గృహమునందు 
స్టాపించవలెను. ఇట్లు చేయుటచే - జీవులందరికి ప్రాణాధారమైన వాయు దేవత 
కృపచే సర్వ +భములు చేకూరును. 
ఫలము :- ఈ యం(త్రముచే గృహమునకు నవవైతన్యము చేకూరి, శుభ 
ఫలితములకు పుష్టిని, తుష్టిని కల్గించి, నూతనోత్సాహము, కార్యసాధన, 
విజయములు కల్లును. స్వభావసిద్ద ఫలితములు త్వరితగతిని చేకూరగలవు. 
ముఖ్యముగా, గృహ - స్టలాదులకు సంభవించు వృక్ష వేధా దోషములు, 
శక్తి క్షీణ గృహా దోషములు, వాయువ్య దిశ వలన కల్లు దోషములు, వెన్ను పారు 
దప్పి కట్టినే దోషములు - మరియు వవిధ వాస్తు దోష నివారణయు జేసీ సకల 
శుభంబులను చేకూర్చును. 


ఓం శాన్తిః 


Xxx 


సమగ్రయంత్ర రత్నాకరము 


-పలి. మహా మృత్యుంజయ యంత్రము 


మహా మృత్యుంజయ నుంత్రము 


అస్యశ్ర మహా మృత్యుంజయ మహా మంత్రస్య ! వసిష్ట బుషి; ! జగతీ 
ఛందః ! శ్రీ మృత్యుంజయో దేవతా ! హౌం బీజమ్‌ ! జూం శక్తిః ! సః కీలకమ్‌ 1 
సర్వాపన్నివారణ ద్వారా దీర్హాయుః; ప్రావ్యర్దే జపే వినియోగః 11 
(హోమితి షడంగ న్యాసమ్‌ కుర్యాత్‌ !! 
(అని చెప్పి మూల మం(త్రము జపించాలి ) 


122 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
మూల మంత్రము 


ఓం హౌం బ్యూం జూం సః భూర్భువ స్ఫువః ! (త్యంబకమ్‌ యజామహే 
సుగంధిమ్‌ పుష్టివర్ణనమ్‌ ఉర్వారుక మిన బంధనాత్‌ మృత్యోర్ముక్షీయ మామృతాజ్‌ 
హౌం బబూం జూం సం! స్వాహా 11 


లఘు మంత్రము 
ఓమ్‌ నమః హౌం బ్లూం జూం సః శీం శివాయ స్వాహా! 
(ఈ మంత్రము మోక్షా సక్తులకు సులభ సిద్ది ప్రదము) 


యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5 ౫5') సైజు గల రాగి లేదా 
వెండి రేకు మోద శా(స్తాను సారముగా దైవజ్ఞులతో తయారు చేయించుకొని, దశ 
విధ యం('త్ర సంస్కారములను, ప్రాణ (ప్రతిష్ట జీవకళాన్యాపాదులను జరిపించి 


శుభ ముహుర్తమున జస పూజాదికములు (ప్రారంభించి, దీక్షతో శుచిగా 
పూర్తిగావించవలెను. 


పూజా విధి :- ఈ యంత్రమును మండలము అనగా 40 రోజులు షోడశోపచార 
పూజలతో సేవించుచు, మూలమంత్రమును మొత్తము ఒక లక్షా పదివేల మార్గు 
జపించవలయును. అనగా (ప్రతి నిత్యము నిర్దిష్ట సంఖ్యలో జపమాచరించవలెను. 
జపఫలమును యం(త్రమునకు ధారబోయవలెను. ప్రతి రోజు జపాద్యంతము 
లందు సమస్త ఉపచారములను సమర్పించి, మండలము పూజూదులు పూర్తయిన 
విమ్మట శారాబల, చం(ద్రబల యుక్త శుభలగ్నములో యంత్రమును 
గృహము; _దు స్టాపించుటగాని లేక పూజయందుంచి నిత్య పూజ్ఞాదులు జరుపుట 
గాని చేయవచ్చును. 


ఫలము :- అమృత స్వరూపుడైన మ్యత్యుంజయుడు = గండములు, ఆకస్మిక 
ప్రమాదములు, అకాలమృత్యువును తొలగించి దీర్చాయురారోగ్యములు 
కలుగజేయును. సర్వగృహదోష నివారణ, శత్రు నాశనము చేయును. సంపూర్ణ 
ఆరోగ్యమును చేకూర్చును. దారిద్ర్యము నశింపచేసి సకల భాగ్యముల నొసంగును. 


అంతేగాక, వాస్తురీత్యా దక్షిణ దిక్కున సింహద్వారముగల గృహ 
దోషములను, పళ్చిమదిశాది శల్య దోషములను, ఆలయాదుల శిఖర, స్తంభ 
దోషములను పరిహరించును. (గ్రహ, విష ప్రయోగ నివృత్తి చేయును. సర్ప మంత్ర, 
యంత్ర, తంత్రములచే కలుగు సమస్త విపత్తుల నుండి రక్షణ చేకూర్చి 
ఆయురారోగ్యములను ప్రసాదించును. 


ఓం శాంతి? 


సమగ్రయంత్ర రత్నాకరము 


4౦. సిద్ధ్దగణపతి యంత్రము 


సిద్ద గణపతి మంత్రము 
g 


అస్యశ్రీ సిద్ద గణేశ మహా మంత్రస్య ! బ్రహ్మ బుషి: | గాయత్రీ ఛందః | 
సిద్ద గణపతి ర్లేవతా ! సిం బీజమ్‌ ! గం శక్తి ! హ్రీం కీలకమ్‌ !సర్వారిష్ట నాశనాళే! 
g క్‌ EE పెక క 
జపే వినియోగః |! 
మూల మంత్రము 


ఓం ఆం హ్రీం క్రోం శ్రీం హ్రీం గం సిం సిద గణపతయే ! 
Ci Ta జ 
నర వరద సర్వ కార్య సిద్దిమ్‌ ! దాపయ దాపయ స్వాహా !! 


124 


శ్రీధర వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 
యంత్ర నిర్మాణము :- ఈ యంత్రమును - (5"" x 5") సైజు గల రాగి రేకు 
సై దైవజ్ఞులచే నిర్మింపజేసి, దశవిధ సంస్కారముల నెజపి, (ప్రాణ ప్రతిష్ట జీవ 
కళాన్యాసాదులను గావించి శుభ మువుర్తమున వూజాదికములను 
ప్రారంభించవలెను. విశేష ఫలితములకై పూజాదులను “శుక్ల పక్ష చవితి నుండి 


ప్రారంభించి మరల శుక్ష పక్ష చవితి” వరకు జప, పూజాదులను నిర్వహించి, 
చివరన హోమము చేయాలి. 


పూజా విధి :- ఈ యంత్రమును ప్రతి నిత్యము షోడ శోపచార పూజలతో 
సేవించి, మూల మం[(త్రమును మొత్తము ఒక లక్ష్మ పర్యాయములు 
నన్వరయుక్షమ్నుగా జపించవలెను. గాన (ప్రతి దినము ఎంత జపము 
చేయవలయును నిర్దిష్ట సంఖ్యను ఏర్పరచుకుని నిత్య జపము చేయవలయును. 
పిమ్మట జప ఫలమును యం(త్రమునకు ధారబోయ వలెను. పిదప తారాబల, 
చంద్రబల యుక్త శుభలగ్న, శుభ ఘడియలందు గృహమునందు స్టాపించవలెను. 


ఫలము :- వ్యతిరేక విషయము సానుకూలమగుటయే “సిద్ది” అనబడును. 
అట్టి సిద్ది నొసంగువాడు సిద్ద గణపతి, గణపతికి గల 32 య ఎములలో ఇది 
ఒకటి. ఈ మహనీయుని యంత్రస్థాపనచే గృహమందలి సమస్తవాస్తు దోషములను 
పరిహరించి గృహయజమానికి అందు నివసించు వారికి ఆయురాగోగ్య సుఖ 


సంపత్తులను చేకూర్చును. సర్వారిష్టములను నశింపచేయును. 


ప్రత్యేకించి - గృహ, స్టలాదులందుగల సమస్త వాస్తు దోషములను, 
వాయువ్య దిక్కున నున్న శల్య దోషములు నివృత్తి చేయును. అకారణ శత్రుత్వము 
నశించును. వ్యసనముల బారి నుండి విముక్తి జేయును. సర్వ శుభంబులు 
కల్లించునది. సర్వసిద్ది ప్రదాయిని ఈ యంత్రరాజము. 


ఓం శాస్తి 
'సమస్త సన్మంగళాని భవంతు” 
నర్వే జన భవంతు సుఖినః 


xxx 


